


‘A TELUGU DRAMA 
INFIVE,ACTS 
BY 


CHILAKAMARTY LAKSHMINARASIMHAM 








) 


000 





ఆగషు 
రి 
1940 


చాఠరకముహాథయు బే యర లు, 


పరిక 

చాయా 
తిలో త్తమ యను నీ నాఓకమున కిలివృ త్రము మహాభారత 
మఃదలి యాదిపర్వములో నున్నది, ఈ కథం దీసుకొని నాటకముగా 
రచియింపవలె నని పది యేండ్రకిందట సంకల్పించి మూ డంకములు 


" మౌా్రము [వాసీయుంచితిని, మజకొన్ని సంవత్సరములకు నాల్లవ 


యంకము (వౌ సీయ చితిని, చిట్టచివరకు నయిడవయంకము 1989 వ 
సంవత్సరము. న నక్టబరు నెలలొ మ గించితిసి, 
(గవ్వ కబంధమ లలోని విషయ ములకంెటు దృశ్య పబంధముల 


ఖోని విషయములు శోతలయొక్కయు. (శేక్షకులయెక్కయు మనం 


బులమిాద స్థిరముగా లగ్నంబులగును. కావ్యము యొక్క యుద్దేశము 
"కేవలము సీత్రి పభోధమే కాక పోయినను, దృశ్య! పబంధమ-లలో నేదో 
యొక యుత్క్భష్లనీతి వర్ణింపణడవలయు నని మొదటినుండియు నా 
యాశయము, ఈ యాశయము ననుసరించి యీ కథను (గ్రహించి 
తిని, మహాపర్మాకమవంతులు, పరస్సర| శేమానోబంధులు నయిన 
సుందోపసుందులను రాక్షసులు 'దేవవేళ్యమైన తీలో త్తమను జూచి 
వలచి పరవశులయి సవాజమైన (ఛాతృ-పేమను విడనాడి, లోకాప 
వాదములను లక్ష్యము: చేయక, మౌత్సర్యము. పెచ్చుపెరగ దానిశె 
యుద్ధముచేసి యన్యోన్యఘాతముల చేత నన్నదమ్మా లిరువురు నొక్క 
సారి మరణించిరి, క థాచమత్కృతీ యటుండగా మహోన్నతమైన 
యీ నీతిని మన యాంధ్రమహాజనులకు వ్యక్రముచేయుటకే ముఖ్య 
ముగా నీ నాటకము రళియించితి నని చేను మజియొకసారి నొక్కి_ 
చెప్పుచున్నాను. అంతరాయపగరంపర చేత [గంథరచనమునకు6 జాల 


కాలము పట్టినను బై వాన్ముగసమున యిది నేను సమా స్తీ చేయగలి 
గీతి నని సంతసించుచున్నాను. దీని గుణాగుణములు నిర్ణ యింపం 


రంగస్థలమున దీనిని (బయోగింపందలచినవారు (వాతమూల 
ముగా ముందుగా నా యనుజను బడసి యాడవలిను, 
రాజమం డి ఇట్లు 
185.1940 | చీలకను ర్తి లశ్రీ నరనీంవామా 





పురుషులు 
మ హాందుండు---స్వ గ్రా ధిపతి 
బృహస్పతి.--బే వగురువు 
'జేవభూతి___అమరచారుండు 
విశ్వకర +-ా-దేవకిల్సి 
సుందుడుదానవే౫ దుకు 
ఉపనుంనుండు---సుంనుని నోదరుండు 
నంబకుండు.-సుందుని మంతి 
జంబుకుండుసుంకుని విదూషకు(డు 
శౌనకుడు ఉపసుందుని వేశుక చెలికాండు 
జయ కేతుడు---విద్యాధరుండు 
కొందజు దిక్సాలకులు.ా 


స్త్రీలు 


తిలో తమ-ా-పిశ్వకర (| నిర్మిత అప్పరస 
మంజు ఘోపష__లఅప్పుర స 


"a 59 వ పేజీ 22 వ పంక్తిలో వజజ్వాల అను పదమునకు, 
బకులుగా మణిమలి యని చదునుకొనవ లెను. 


మ 


'్రీస్త 


త్రిత్‌ త్తమ 


నాంది 
శే గి దృశ్యమాన ప్రపంచంలు దేనివలన 
జసనవృద్ధి సంకశుయములు గనుచునుండు 
నమృత మదయ మవ్యయ మ్మపమేయ 
మేది, యట్టి బహ్మంబు మి మ్మేలులాత! 
[ నాంద్యంతము న ] 
సూత్రధారుడు? (సభవంక దిరిగి నిదాభంగమును, ధనవ్య్వయ 
మును సరకుసేయక నవనాటక సందర్శన కుతూహాలంబున 
విజయం చేసినపూజ్యు లై నసభెసమలారా! నాసమర్చించుపుప్పాం 
జలి పూరషక స్వాగతము నంకుకొనుడు. (అని పూవులుచలీ) 
మేమిోరా, తి (బహ్మ, శ్ర్రీచిలకమ ర్సి లీ శ్రనరసింహభ ట్ర విరచితమై 
తిలో త్రమ యను నామాంతరముగల సుందోపసుందోపాఖ్యాన 
రూపకము నిచ్చట (బయోగింపం దలంచుచున్నాము. కావున 
సావధానచిత్తులనై మిరు సందర్శింతురు గాక! 
చ, అడుగున జేరి ముత్తియము లబ్దిని యత్న ముచేతం గాని క 
న్సడ, వల న త్తగుల్లలు గనంబకు6 బైపయి, నట్టు లే కక 
గడు (శమచేసి యారసినంగాని గుణంబు స్ఫురింప, ది గ 
న్పడుం/గద దోవ, మట్ట్లగుట బాగుగ మిరు విమర్శచేయరే. 2 
మారివ! నీపని ముగిసినపకుమున నొకసారి యిటు రము స్త 
పారిపార్శ కండువా (పవెశించి] భావ! ఏల నన్ను (విలిచితివ నన్ను 
స్నృరించకుండ నీ శేపనియుం గాదు గాంబోలు! 


9 తీలో త్తమ 


సూత;____క”ను! సమ స్త పారంభములయందు నంత రాయముగలిగొంచ 
వలదని విభ్ను నాయకుని _బార్థించినల్లే నాటక పారంభమందు 
నిన్ను వేడుకొనవలయును. 

వారిపా:__-అట్లయిన నే నేకదంతము, తుండము, బొజ్ఞయు లేని గణాధ్ధి 

పతిని, 

సూ త:___తుండము లేకపోవచ్చునుగాని, బొజ్జలో గణ పటిక్షి సివ్ర సీకి 

పోవు. కుడుములు నుండములు భశ్నీంచుటలో గణాధిపతియె 
నకుల దిసిసోవును. అదియు రుగాక ఏఘ్ను నాయకు. 'జెకదం 
తుండు. నీ వవేకదంతుండవు, కావున నాతని మించినవాండ వె, 

పాపెపా'____ఫావ'! ఒకా-మొగమున్నను నీవు చతురాననుండ వై న 

నను గహాధిపతినై తిని. అయినను నీమాట వ్వర్డ్‌ ముకాణసాడ చు, 
నాటక పయోగముచేయు కుశీలవగణమునకు చే నధిపతి నగు 
రుచే నణాధిపతిశబము నాకు సార్ధక మైనది. పరిహాసమున కేమి 
గాని నన్ను6 బిలిచినపని చెప్పుము, 

సూత్ర:-మహేం|ద బృహస్పతి విశ్వకర్ణల వేషములు సిద్ధము? 

నున్న వా¥ 

వారిపా:సిద్ధముగ నున్నవి. అదిగో! మహేందుండు నిండుకొలును 

దీగ్చి బృహాస్పతిత్రో సంభాపంచుచున్నా (డు. 

సూత_సశే! సంతోషము. ఈసభ నొకసారి (శశంసించి వచ్చెద 

నుండుము, 

వారిపా?_....మంచిది! స్మిప్రశేంసా వాక్యముల చేనుయహసాడ వినియుద, 

చ. ఒకసమవ రి యొక” గురుం డొక్క మహాబలుం డొక గావిత్తనా 
యకు.(డొకసౌవముకండద్‌ "క_విబుధో _త్తము6కం డెడు వేల్పుగొల్వుందా 
నెకసకై మాడుచున్న యది యాసభి యొక్క_(డొకండా గాక పా 
యక యటువంటి ధన్యులు మపహాతు శ్రి ల'నీకులు దీన నుండుట. క 

' (ఇద్దలు నిము-మించుచున్నారు) 
బది (పస్తావన, 


శ్రికప్త 
రార 
తీత తమ 


a 


అ. తో 
అన్‌ ల 


ప థమాంకము 
sr, 
“ఊయతెంంరిలా 
[ అపుడు మహేం[దు(డు, బృవాస్పతి, విశ్వక ర్ల, కందు 
దిక్పాలకులు (వవేశించుచున్నారు ] 





విశ్వకర్శ:---మహేం్యద్రా! నన్నికగాడికి సత్వరముగ రావించునంతటి 
యను[గహము నాకై దేవరవారి కేల కలుగవలెనో వినంగోరు 
చున్నాండను. 

మ హేంద:---అవార్యా! మన సంకల్పము విశ్వకర a శెటీంగింపుడు. 

బృహస్ఫతి:__అటుల యగుంగాక! ఓయూ, విశ్వకర్మా! వినియుందువు 
గదా చతుర్షశ భువనకంటకు. డగు హిరణ్యకళిపు నంశంబున 
నికుంభుం. డను దుష్ట దానవుడు జనిం చెననియు, నాదుష్టనిశాటు 
నకు నిర్ణరక్‌ *“టుల గోటమోటలోల ,పోటుబంటులు సుందోప 
సుందులను నందనులు జనించిరనియు., 

విశ్వ:__వినియుంటిని. 

బృహ:._-ఆదనుజులు వమహాభుజబలసంపన్ను లు. అత్యద్భుత విక్రమ 
ధురంధరులు. రాశ్షసులఇటచే నసాభారణ (కూర చిత్తులు. 
ఈనై జగుణంబులకుందోకుగా వారు తపోబలముగూడ్‌ నాస్టింపం 
దలంచి వం ధ్యాచలశ్చంగంబున దారుణతపము జేయుచున్నారు. 

విశ: తపము చే దుస్సాధ్యములగు కార్యములు. సుసాధ్యము లగును. 
మజీయు._- 


| తిలోత్తమ 


కే గీ, అగ్ని సంపర్య;-మున జబ్రనై న యుదక 
మావిరి యయి యుతేర్భాపకార వ్రములం జేయు 
మాడి, సామాన్ను(డును తపోమహిమ వేత 
జనులు వెజగంద నద్భుతశే క్రిం బడీయు. క్షే, 
మేం: 
నీ, అవనిలోపలం జిరకాల మడంగి యుండి 
బొగ్గు [క వముముగా వ్మజమై పాొలుచునక్టుం 
జరతరసమౌాథినిష్టుండై చెనంట్యియెైన 
నతిశయ[ ప్రభావము గ యడరుచుండు. 
బృహా'__కోందజల్సులు తపః పభావమున లో కాతీతమ పీమాశ్ను 
లసటచేతశనే విికియాడ నాసగలిగినది. 
విశ్వ:.....వారితపము విఘ్నముచేయుటకు మూరు తగు (ప్రయత్నములు 
కెయలేదాి 
బృహ:__-చేయశేమి! ఏనెలంతుకల ముంగురు లినుపగో.ంచులు గన 
మహాోమునుల చి తముల బంధించు నినుపసంశెళో_ యెలతాం 
గుల వా౭డిమాపులు చర బహ శ చర్యదీమూ పరతంత్రులగు మసహా 
రుల హృడదయంబులు చించుకూపులో._ యుగరితల లావణ్య 
విరాగులమని విజ్ఞపింగు పరమహాంసలనుసై తము నడు 
గంట ముంచివేయు shat యేచిసరులోండ్ల కరార 
వింద నృునుస్పగృలు పర వరపు సుతం. బియము 
ముల మజిపించి పరవశులం జేయు మత్తుమందులో_. యేమున్షు 
గుమ్మల హాసములకు, విలాసములకు విశ్వామితాది మహ 
రులు సైతము దాసానుడాసులె నిశ్చలతపంబుల నేలపాలు 
జేసిరో అట్టి రంభను మేనకన్కు నూర్వశిని, హరిణిని ఘృతా 


చని మంజు ఘోషను వారితపముల కంతరాయములు గల్పించి 
రమ్మని పంకితిమి, 


[ఈ 


క) Cae res 


విశ:__వారి [వయత్నములు సఫలము కాలేదా! 
బృహ:.__-వినుము. 
గీ రంభజతనంబు నిష్ఫృలారంభమయ్యె 
హరిణి బెదరిదూచుచు నింటి కరుగుదెంచె 
మంజుాఘోష ఫభెషలుడిగి మరలీవచ్చె 
నయ్యవస్థం జూచి ఘృతాచి యడలివోయె. ప్రి 
మ హేం:---విశ్వాయితునివంటి దృఢమనస్కు_నిం దనకు ఆానిసం కేసి 
కొనిన మేనకయ్సు మహామహులైై న పురూరవశ్చ్మకవ ర్షిని 
వలవీంచి తనవిలాసంబు లను కురులలో జిక్కుకొనం జేసిన 
యూరగీకియు, ధననాయకునితనయుండై న నలకూాబరుని దనకు 
వశవ ర్షిగాంజేసిన రంభయు. దమకార్యం బుల. గృతకృత్యలు 
గాక పోవుటంచేసి యచ్చర మచ్చెకంటు లాపనిని దీర్చంజూలరసి 
మేము వారిచెస నిరాశ చెందితిమి. 
ఏశ్వ:..-వార్మిప్రయత్న ములు నిరర్భకమగుటకుం గారణము లేకపో లేచు 
ఆ వేశ్యలు వృస్థులగుటచే.-- 
గీ. వారు నవకంబువెడిన పుష్పములనోల్క 
పదునుచెడిన కత్తులయట్లు పనికిరారు, 
మదనదేనుండు వసీయింప మానినట్టి 
పాడుచేవాలయంబు లావనజముఖులు, శ్రీ 
వముహేౌం:.---ఇది కొంతవజకు నిజమె. 
విశ: వారితపస్సులు సిద్ధిపొందినవా' 
బృహ?__తమ్మ సయత్న ములు నిహ్ఫలములై నవని రంఛావులు మా శేెటీం 
గిం చికి, అవ్వలివృ శాంతము. చెలిసికనిరమ్మని యమరజారు 
లలో న్యగగణ్యుం డైన "దేవభూతి నంపీతిపి. అతడును వచ్చు 
చుండును, 


6 తిలోత్తమ 


మహెాం:_అడె వచ్చుచున్నా ము. 
[ దేవభూతి [(వనేశించుచున్నా (డు ] 

'దవభూతి:_మహేం[చా! జయము జయము. 

మహేాం:___జేవభూతి! దానవత హోవృక్షుములు పుష్పించి [కమ కవు 
ముగా ఫలించిగవా* 

దేవణూ._తన యను, ౫హరసముబోసి పెంచి ఫలింపంజేయుటకు.. బర 
మేవ్‌. సిద్దముగానుండలా నవి మెలఫలిం పకుందురు* 

ఫ్రై 
బృహ;.__వృళాంతమంతయు సవి స్తరముగాః 'జెలుపుము, 
స్ట చలో లావ 

'దెవభూ:.__బేవా! ఆందుకే వచ్చితిని. చి త్తగింపుయు! ను వెఆంగున 

నచ్చక లేములు డెవరవారిచే నియు కలె వింధ్యాచలకాంకౌ 
మ మ ఫీ 
రంబునకుం 'జవి వగ దానదీకిరంబున( దపోనిష్థాగరిములై న దాన 
వెం్యదులం లి మోడు మాయకులు చిిపరి సరన పాపౌణం 
బులు |సవించునట్లు... హారిణంబులు మున్నగు మృగంబులు 
cn 
మేంతలుమాని చెవులు సిక్క_ంబెటి యాల్‌ించునటు_ పంచమ 
ది ౧౧ 
స్వరంబున గానంబు సేసియు మంజుముంజీర రుణంభయుణనాదం 
బులు వీనులకు విందులు సేయునట్లు నృత్యంబులు గావించియు 
3 

నమృతేర సంబు జిలికిడు పలుకుల సంభఛాషించియు మారుని 
లిలీముఖంబులవంటి కటాతఏవ్షణంబులం బఅవియు, నానావిధ 
శృం గార చేష్టలం జెసియు దానవెం[దుల మనంబులు నంచు కేని, 
జలింపంచేయంజూలక శి సగ్గునం దలలువంచుకొని వెండియు దేవర 
వారి సన్ని ధికి వచ్చిరిగచా! 

మహ+ం:___అదియంతయు ఏన్నాము. 

బృహః:._-తదన ౦తర వృ శ్రా ంతమే వినందగినది. 

దేవభూ:..._ పర మేవి. యెంతకాలమునకుం [బత్యత్షము గాక పోవుటచే 
సత్వర్వమ కృతకృత్యులు గాం దలంచి యాదనుజనాయకులు.___ 


[కథ మా౦క ము 7 


స్మ మదపుకేనులసలట్లు మనసార గొన్నాళ్లు 
పర్ణ భత్షణ చేసి |బ్రతికినారు 
ఏదుపంకులయట్టు లీచ్చమై గొన్నాళ్లు 
దుంపలతో. బొట్ట ఎంకి నారు 
తిమితీమింగిలము ల తీరున ( నొన్నాాళ్లు 
జలములో వాసాబు సలిపినారు 
(తొంచుబాములయట్లు తనివొందర6 గాన్నాళ్లు 
గారినే తిని యుండ గలిగినారు 
ఆ నె. మంకదువేస౧సలను మట్రమధ్యాహ్నమం 
బైదుచిచ్చులకును నంతర మున 
నిలిచి యుుగతపము కిలలట్లు తులలట్లు 
చెక్కు చెదరకుండం చేసినారు. స్‌ 
మే *౧!తరు వాత తరువాత? 
చేవభూ:.... దవా! ఆదారుణతపంబుం జూచి వవచరులు భూచరులు 
కుచరులు భయంబును విస్త యంబును జెందంబున మలడీగొన 
హాహా కారంబులు గావించిరి, 
బృహ:._--అది నిజముగా నతిదారుణమైన త్రపమే. 
విశ్వ:.__కష్ట మేగదా ఫలమునకు హాతును. 
మహాం:---తరువాత తరువాత 
'దెవభూ._దేవా! తరువాత వారు నిర్వికల్బకసమాధిలో నుండిరి. 
అ తటే 
ఉ. చీమలు తచ్చరీరములం చేర్చెను బుట్టలు, హోరముల్బ లెక 
బాములు కంఠసీమలను బ్రాంతెన్సు గూండులుగక్టై తజ్జటా 
సోమనుల౯ విహంగములు, చూపబు వారిని రాతిబొమ్ములా 
యేమని సంశయింప దప మేర్పడంజేసిరి తక్కి చేష్టల౯. 6 


ప్ర తిలోత్తమ 





మహేాం:.__అవి చేహములుగావు లోహములేమోా? ఈ తప మ|శుత 
పూర్వము. తపవాతి? 

డేవజూ:.._అప్ప $£క్రిని నా సాఠమూాత్క_రింపకపోనుట చే 
వారు తీక్షధారశల ఖశ్త సంబుబు చేతయటూని తమ శిరంబులు ఖం 


వ 
డించి యగ్నిప తున కాహుతిజేయ సంకల్పించి. కరవాలం 


i 


oq 





బులు కంళపీమలం చేర్పు సరికి 
చ కలకలలాడు నాలుసమొగంబులతో. గకుణాకసంబులకా 
దొలుకు విశాబశే కములతో పనయంబున భ్‌ _న్సీయుక్తులై 
కోర్‌ చ్చి కయ జ వచ్చు మునికోఖులగ్లో నజిశాంత్రమూ ర్రిత్రో 
జలజభన్యండు క క్రైముట సన్నిధియయ్య ననుగహాంబుతో, / 
నుహా:___ఇంక జెప్పశేల! అతండు కోరినవరము లిచ్చినాండన్నమా శ. 
బృహ... త గాల! పర మేసి, వరములిచ్చా నా 
'చేవభూ:.__వల wnat కోరిన వరములన్నియు నిశ్చౌను. 
బృహ:___వా రేమివరములం గోరిరి? 
దేవభూ_ దేవా! చి త్తగింపుయు, మొట్టమొదట వారు తమ కము 
రత్వము |బసాదింపుముని యడి గిరి, 
మహాం:._-భ క్షవత్సలుండై న పర మ్మే. వెంటనే యిచ్చె కుగాయబోేలు! 
బృహ:.--ఇచ్చుట 3కదా వచ్చినది! 
'దేవభూ:.__బేవా! అట్టుగాదు.  అమరత్యమువక్క_. దక్కిన వరము 
లన్నియు నిచ్చెదవని పర మెఫ్టి. పలికాను, 
మహేం'._అంతటిక్లో వారు సంతృపు ల రా 
'దెవభూ:..ఎట్టులో వా రొప్పుకొని3. 
బృహ: ఇతరవరము తేమడిగిరి? 
దేవభూ:._ఇదిగో! విన్న వించుచున్నా (డను... 
గీతమాలిక, కవులనాభునిచేతం జ కంబుచేత 
నమ 4 హెశ్వరుచేత శూలమ్ముచేత 


| ఓ] [ఈకథ మా౦క ము y 


కుధరచె రిచేతను శతకోటిచేత 
జలజనా యకుచేతం పానంబు చేత 
గాలడండముచేతను గాలుచేత. 
చావకునిచేత నితరదిక్పతుల చేత 
నమరసంతతిచేత |గహాలిిచేత 
దం తముల వేత సరమం|తముల చేత 
జూవు లేకుండ వరమిచ్చి కావుమనుచు 
నంజలిభుటి-చి ఫాలమం డనురవరులు 
వేయి తెజుంగుల నుకియించి వేంయకొనలో 
నడీగిన వరంబు లన్నియు నజుం శొసంగా, వ 
మ హేం:---భక్తులుచేసినపొగడ్త లకుం బద్భుగర్భు. డు బ్బెనుగాంబోలు! 
బృహ'!__పొగడ్శల కుబ్బవివారు, దూషణములకుం. గోపింపనివారు 
నెవ్వరు? 
విశ్వ:.__-ఇవియునా వరము? మజేవయిన నున్నవా? 
"'దెవభూ:..___కామరూపముగూడ వా రిమ్ముని యడుగ నదియు బసా 
దింపయ డెను, 





మహాం:___అడి లేకుండిన వారియాగడములు పూర్తిగా సాలస కెట్లు? 

బృహా:__ అమరత్వ మియ్యకసోవుట కీడులో మేలు, 

మహేం' పితామహుడు వేసీనసదంతయు మేలే. బేనికిసంతనింతుము? 

బృహ:._-దేవభూతి! తరువాత చేమిజరిగినది? 

చదెవభూ;___అనంతరము వారు పరమేస్టికి సాష్ట్రాంగదండ| పణామంబులు 
గావించి, యతండు తిరోహితులడైనవీదప దానవగణస మేతు లె 
సిజపురంబున కరిగిరి, 

మహౌాం:_--ఇప్పుడు నారి సంకల్ప మేమెోాః? 

'దేవభూ:___అది దేవరవారే యూహింపవలయు, 


౧ హ్‌ న త మ 
బీ 


సృహా?,.--వాము చెయుపని మనకు. చెలియకపో లేచు. 
ము, దనుడానికము గూర్చి వేలుపులమోంద౯. సాయి దం డెత్తుటో 
మునులుజంవపుటొ యాగ ము ల్లజుచుటో పూయ ంఢహింసింఛచుటో 
మనుఖ్లు లల బల్లియల్‌ పరశురామ పీతి గావించుటో 
పని యె యుండును దానవేంద్రుల క్రిక్ష క (బహ్మోండముల్భితిలక, 9 
మహేం':__అహా! చాకలోకమునకు మరణ గొప్పద్వ్నశ యాసన్నమై 
యున్నది గాంబోలును! 
న స్వర్‌ నాగొజాతము ల్‌ పొదిజాతంబులు 
నసురభాణ్య-బులై యమరు నింక 
నందనంబును హాకిచందనంబును గూడ 
దనుజనాయకులకు దకు)- నింక 
సంతానములు డెవసంతానములతోడ 
రక్కు-సి గములచేం జికు'- నింక 
మందారములకును బృందారకులకును 
కడ లేని యమెడబాటు గలుగు నింక 
+ యమర ధానికి నే దూరమగుదు నింక 
సురభి వారిచే మకిలి (సుకు'- నింక 
వ జయంత మెంతయు.. బాకుపడేడు నింక 


P75 


చై వసవి-డికిం బాటలు దప్ప మీంగ్‌, 10 
ిశ్వ'__మహేం దా! ఎప్పుడో రాయలంచిన యాపదలను గూర్చి 

యిషుడు విచారించినం గార్య మేమిః 
సృహ..__-పూర్వరాక్ష్షసులు గావించిన దుహుూృూత్యములు ననుభవంచు 
టచే నవియన్నియు. నిప్పుడుంసాూడ జరుగునని మహాందుండు 


భయపడుచుస్నా(డు. ఈ ఛభయముచేతనే మేము నిన్ను రావిం 
చితిని. 


(న థ పా ౧౩8 వము" న. ll 


విశ్వ: ఈవిషయమున చేనేమిశేయయ౫ లను? ann 
Pee 


మహం: విశకరా ల న్‌ వనల్బవస్తుకల్ప నాచాతుర్యము లో a 
శిల్సీవి. అఘుబన ఘటనా సమర్థుండవు. అసాధారణ | పతిభా 
శాలివి, కానున, దనుజదానవ రాక్షస పవరులకు దుళ్ళేద్య మై 
దుర్తిమమైన నూతనపురంబు నొక్క దానిని నీను నిరి ంచి 
నార సరగ దురగారులు వేల్బువిటిమై డాడి వెట్టినప్పుడు 

పుత్ర త్రీ మ్మితకళతసమెతముగా, పరివార సమేతముగా నేనాపురం 
స. దలదాంచుకొని కఘుభదినములు వచ్చువజుకు గందూండ 
వచ్చును. ఈ కార్యము సీకుక్క_ నితరులకు సాధ్యముగాదు, 
ఇయ్యది దేవహితము, సకలలోక కల్యాణక రము నగుటచే 
సీమన్‌పావి శేష మంతయు వినియోగించి యచిరకాలంబునన 
దాని నిర్శింపవలయునని వేండుచున్నాండను. 

బృహ:_ఇడి మహేం్యమనికోరకయే గాదు. సర్వదై వతమనోరభమని 
నీవు (గహింపుమా. 

విశ్వ్ట:___మహోాం[ద బృహాస్పతులారా! నావంటి యల్బుని మో రింత 
పెద్ద చేసి (ప్రార్థింపవలయునా? ఇట్లు చేయవలసినదని మహే 
(ద్రుండు నన్నాజ్ఞావించినచో నాచేతనైనపని నేను జేయనా? 
నిర్ణరకోటికి_ ముఖ్యముగా మహ బాందునకు నే వేచే నుప 
రము చేసి ధన్యుండనగుటకు నవకాశము గలిగాశేసి నేను మహో 
నందభరితుండ నగుదును. కాని యీ విషయమున నా (పయ 
త్నము నిరర్థక మగునని తలం చెద. 

మెహీం'__ఏల నిరర్థకమగును! 


ఇ 


బృహ; పురనిర్మాణము సచేతం గాదా! 
విశ్వ:..--చేతంగాక పో లేదు. కాని, యెట్టిపురము నిరి ంచినను రాకు సులు 
కామురూపము, పరమేష్టి చే వరముగాం బడయుటచే వా ఠనా 


12 తై లో ము 


bess 


యాసమ:గ దానింబవేశించి మిమ్ము చాధింతురు. అందుచేత 
గడి ఏిరరకమంటిని, 
7 

నమహేం:--పట్లయిన నిర్గరులయాశ లడుగంటిననాో 

బృవాదుర్భ్గయులగు రాక్షసులచే నిర్భరులు దుఖము లనుభవింపక 
తప్పవు, 

ఏశ్వ:..--మహేంట్రా! దానవుల విజృంభణ మరికట్టుటకు నా కొక్క 
యుపాయము త్రోంచుచున్న ది. ఎప్పటిక యిన వారు (స్ర్రీల వల 
ఇర టాం గ] ~ అభ డ్రి జర స 
స స్వింపంయి తవలయునుగాని శ స్రైత్రుముల చెత సిద్దం పంబడరు 

మహేం:__అతం| తము? [బయోాగించి కృతకృృత్వులము గా లేశకనోతిని 
గజా! 

బృహా:_ఈ| పయత్న ము చర్చిత చరణము. 

విశగ.._రంభ ్ముదలగు నప్పరకఃకాంతల మించిన మించుంజోయడీ లభి 
యించినపక్షుమున డానన్రులు డానివలపునందగిలి దీపకలిక సల 
మన్ని భమించి దానిపెంబడినశించుపురుగులమాడి);- నకియితుదు. 

జ్‌ శ ల a ఇటో 
మ హాం'._అజ్జ జగదేక సుందరి మెక్క_డనున్న ది! 
బృహ:___భెవమునం ముండవలెనుగాని (నత్యత్షముగ నుండు టగిది, 
ఛి ఇ వ ఆ, ల అం 

విశ్వ:___.([బహ 2 దెవుని సృృప్పలో నట్ట కాంతొలలావము లేకు. 

బృహః:._పూర్వము నారాయణమహర్షి తన యనుభావవిశేవమున 
నూర్వశినిస్పం చినట్లు మహానుభాన్ఫంటెవండై న నొకయపూర్వ 
కాంతను సృష్టంపవలయు. 

| వి 

మ వాం:--మి[తమా! విశ(కర 2: అనన్య వస్తునిర్భాణ నె పుణే భురంధ 
రుడవైన నీవె యిట్టమసోేత్క్మృప్థ కార్యమునకు గడంగి కృత 
కృత్యుండవు గావచ్చునసని నేం దలంచెద. 

విశ్వ: నిర్గ రాణచార్యుని యాశీః[పఫావంబునను విరా యను గహ విశే 

నె, జ వ : ww 9) 

షంబునను నా కటి క్ట యించుక గలదు, నే నిట్టసృష్టి చేయం. 


(4) (పథ మా౦కము 18 


గలనో లేనో యని శంకించి నా ప్రతిభావిశేషమును నేన పరీ 
నీంచుకొనవలయునని దాయక కాంతారత్న మును సృజియించితిని. 
తిలో తమ యని యామెకు నామకరణము చేసితిని, ఆమెయు 
నావెంట నిక-డికివచ్చినది గాని తిరస్క్రరణీవిద్యాపభావమున 
నెవ్వరికిం గవంబడకుండం చేసితిని, 
మహేం:__(ఆశ్చర్య ముతో) సమి! ఇదివణే సృజించికివా! 
బృహ:__ఐది విస్సంశ యముగా మనమనోర థసీద్ధి చేయంగలదని నమ్మెద, 
మహేం:_లోకోే తర లావణ్య స మేత మైన తిలో శ్రమను గనుంగొన 
నాచిత్తము త తీఆపడుచున్న ఏ. కావున, సత్వరమ తిరస్తూరణిం 
దొలంగింపుము. 
విశ్ష:__అట్ల చేయుచున్నా(డ, అదిగో! తిలోత్తమ మీయెట్టయెకుట 
నిలిచియున్న ది, 
[ అప్వుడు తిలోత్తమ (వనేశించుచున్నడి ] 
తిలో త్తవమ:---జమయము, జయము. (తిలోకాధినాథా! ఆచార్యా, 
అభి వాదము చేయుచున్న దానను, 
మ హెం:--(ఆశ్చర్యముతోం జూచి) మిత్రమ! విశ్వకర్శ! ధన్యోస్మి: 
ధన్యోసి శి 
తే. గీ శ్రాఘనీయంబు నీమనీహావిశేవ, 
మఖలలోక సమ్మోహన మతివమూ ర్తి, 
'దేవకార్య సంసిద్ధి యా తెజవమూపుం 
దాల్సి నే త్రపరముగం (బత్యక్షుముయ్యె, 1l 
బృహ:__విశ్వకర్మా' పర మేష్టికి శక్యముగానిపసి సీన్టచేసికివి, చతు 
రు శ్ర ఖుండు నిన్నుజూచి సిసుపడవలసినటె. చూడు! 
క. చపలాశ్నీత్రోడ సరిగా 
నుపమింపంగం దగినవస్తు వుండమి భువిలో 


14 తిలోత్తమ 


నుపమానంబును దానికి 
నుపమెయంబు నిణె యంచు నూహింతు మదికి, 12 
విశ్వః..--దేనా! ఇది ఘుణాక్షర న్యాయమున వచ్చిన (ప్రశ స్తిగాని 
నా (పతిభావిశేషమున వచ్చినడిగాను. లోకవీతామహుండై న 
పర మేపిముందట చేనిలుచుటశె నం దగుదునా'! 
వుపాం:-__-నిన్ను మేము తగినట్లు స్తోత్రము చేయ(జాలము, ఈసుందరి 
వలన మా కరన యగును, 
బృహ:___నివు నిరరకోటి కృణేజ్ఞ తరుం కా త్రమువుం 
విశ్వ: అయ్యా! ముందుగా వోతము చేయందగగు. కార్యనిన్దైమైన 
వీదకుం బొగడవలసినం బొగడవచ్చును. 
మూ కార్యసిద్ధి ఊమెనద వే ఛాొవింతుము. ఏలయన దీని చక, . 
దనము రక'*-సులను [భఛమింపంబేయందగినది, 
షు తొడలబడంగున రంభను (దోసి వేయు 
వాలుభూపుల హారిణిని 'బేలుపుచ్చు 
మంజు ఘోషను గెల్బును మాటతీ(కి 
దీనిగుణములు వర్గ నాతీతము అహా! 18 


బృహ; 





విశ: ఈమెకు మనము కర్తవ్య ముపదెశింపందగును, 

మ హాం:-.._.అవశ్య ము చేయుదము, 

విశ్వ: _తిలో త్తమ! నీశ్ర సర్వదేవతా పీతికర నెన కార్య మొకటి చేయ 
వలయు. అందు నీవు కృతకృత్య వసుదువేని సకలలోక కల్యాణ 
మగును. 

నిలో —తేం| డీ! శక్య్వమెన కార్యము నే దప్పక చేసెద. 

మెం: క శ్యాణి! అది సికు సాధ్య మైన కార్య మె. సావధాన వై 
వినుము. సుందోపసుందు లను రాక్షనులు మహో గ తపంబు 
జేసీ పరమేవ్షిని మెప్పించి మేటివరంబులం బడపిర. వారు 


పథమాంకము 15 


నాకమునశే గాక మర్త్య పాతాళలోకములకు గూడ మహాప 
కారము జేయునురు, 

తిలో;__ఆవిషయము మో పసంగమువలన నిదివజశే వినియుంటిని. 

మహేం:---నీ వా డానన్రిలిద్దజీకడకరిన నీయగణ్య తౌరుణ్య లావణ్య 
ముల జూపీ వారిని వలపించి మత్మిభ్రమము గలిగించి వారి 
కన్యోన్యవై రంబు గల్పించి వారి నీయుద్యమమునుండి మరల్బ 
వలయు, 

తిలో:__మహ్మాప్రభు! రంభాకలైన జేవ వేశ్యాంగనలకు సాధ్యముగాని 
యాపని నాకు ఫక్యమగునాః 

బృహ!__వారు యావనమంతయు( జెల్లిసోయిన ముసలి వేశ్యలు, నీవు 
మిసమిస లాడుచున్న నిండుజవ్వునివి. కావున నీవు నారింబకం 
(దోసీ నీవలలో వై చికొనలలను. 

తితో:__నాయందలి యన్నుగహముచే మోకు నన్ను మిక్కిలి పొగడు 
చున్నారు. కాని నాకడ నట్టి సజ్జ యున్నదని నేను దలంపను. 
వృద్ధ వేశ్యలు తమ యనుభవముచేతం బలుమాయలు పన్ని 
చెకు:- హొయలు చేసి వాక్చాతుర్యముచేత నెట్టివానినై నం 
బడందోయలలరు. నేనో యనుభవములేనిడానను. ఆరితేరిన 
దానను గాను. 

మహేంః-_ఓసీ! ముద్దులమూటలై నమాటలచేత మమ్ము చేలుపుచ్చ( 
దలంచితివా. చక్క-_(దనంబు గర్భమున స్‌ు చతురోక్తుల నాడు 
చున్నావు. చూడు! ఇంక దై త్యసంహోరమునకు నాగరథాశ్వ 
సన్నాహస మేతమైన యుద్ధముతో( బనిలేదు. ఆయుధముల 
మాట దలంపనక్క_ఆయే లేదు. ఏలయన! 


సః సమ్మోహనాస్ర్రంబు చందంబునను నీదు 


రూపముండయంగ వేఆ ఛభాపమేల? 


16 తిలోత్తమ 


హృడయంబుభేదింప నెనలేని కొవ్వాయి 
చూపులుండంగ వాశడీితూపు లేల? 
యెలవెన్నెలలువోలెం కుల లేని మందహో 
సములుండ. జం[దసోసము లింకిల? 
తెనియల్‌ చిలిశెడు తియ్యని జిలిబిలి 
పలుకులుండంగ వేణి ములుకు వేల? 
గీ, కామరథ రథాంగమువోలె ఫఘననితంట 
చక్రముండల మతి యన్యచక మేల! 
యసురనిధవసాభనముతొౌ నాయుధంబు 
లన్ని పికడనున్న వో యాంబుజా శీ. 14 
బృహ:...మహాం(దా! చం ల. .విశ్వకర్శ సృష్టించి యిచ్చిన నారీ 
మాపక మెన యయాయాయుధవిశేవముడేక సన 
గ్‌ చేతం గులిశంబు దాల్ప్చ్పక్క చెక్కు చెదర 
కుండ, మేన జెవు ఇట గమ కుండ, ముడను 
వెలయు మందారమాలిక నలయగకుండ, 
నసురనాథుల గెల్చెదడ వశమమున. 15 
తిలో:.__దేవర వారియాజ్ఞాబలము నాచేత నేడైన గొంతపనివేయింపం 
గలుగును గాని సహజముగ నాయం దట్టి సామర్థ ఫ్‌ మమియు 
చేదు. భగవానుయ కామదేవుయుంగూాడ నాాపయత్న మునకు 
సాయపడు నేని, కార్యసిద్ధి యచిరకాలంబునం గొాలలనకు, 
విశ*__ఇది కామదేవుని కి మైనపనియే గదా! 
మహాం:._నాకూరిమి చెలికాలై న మదన బెవ్రండు బృం దారక బృంద 
వేేమంకరమైన యీకార్యమునందు. దోడుపడండా? 
బృహ:..-తోడుపడక యతం డూరకుండలగలండాక భాస్కరుం జెండ 
కాయకుండ(గ లండేని, నిశాకరుడు వెన్నెల [పసరింపకుండం 


- [5] వథమాంక ను 17 


గలంటజేని, వాయువు పీవకుండయగలండేని, మన్మధుడు పూవు 
టమ్ముల జిమ్మకుండణగలండు. 
మ హాం:----ఈకార్యమువలన నాతని కేమియు (శే మును లేదు. ఏలయన... 
కే. గ. పొలతికన్నుల నమ్ములవాదులు జేసి 
వెడందకనుబొమల్‌ సింగాణి విండ్లు జేసి 
యేయవచ్చు రక;సులను, దీయ విల్లుం 
బూవుటమ్ముులు తనయింట మూలవై చి, 16 
బృహ:.-శూను! తిలో త్రమయే మన్నభుని యాయుధ పేటిక. 
విశ్వ;---తిలో త్తమ! మహేంద్ర దేవ గురువులు నన్నొక పెద్ద జేసి, 
నావలన [బబ్రయోజనంబు గలదని శోరినందుకు, నేను నిర్భించి 
నందుకు నీ పతిభావిశేషము సర్వముం జూవీ, దనుజనాయకుల 
నిధనం బాపాదింపవలయు. 
మహేం:__-తప్పక యక్షై యగుంగాక! 
తిలో;__(తిలోకాధినాథా! చి త్తగింపుము. 
శా. దేవా! నీదయయున్న పక్షమున దె లేయేందసంహారము౯ 
గావింతుంజుమి, మయైదునాళ్ల గడువు౯ నాకిము శ: సంతోష పా 
రావారంబున( చెలియాడ నమర( వాతంబు, “వేగన్నుల౯ 
వీ వానందభ వ్యాళ్టుల సిడచి న (న్ఫీతి న్విలోకింపల౯ 17 
బృహ:.__-తథాస్తు. తథాస్తు. 
మహేం:_కల్యాణే! సీ వై పనిమిాంద సత్వరముగ. బొము శ్ర" సి్‌కుం 
జెలిమిక తెగా మంజుఘూషవం దీసికొనిపౌము శి 
విశ్వ:---ళొను! ఈ కార్యమున సాయము జేయుటకు మజిమొక పడంతి 
యుండవలయును. 
తీలో;.__చిత్తము బేనా! అట్ల చేసెద, 
వుహేం:__.-.సనీపసయనము సుఖావహముగా నుంకుగాక'! 


18 తితోత వు 


బృహ:__కల్యాణీ! పంక నాలస్యమెంకుకు. సొమ్ము. 

మ, కలుగుంగానవుత నీకు మంగళ, మమోఘ[ సేయముల్‌ గూర్చు ది 
వ్యులయాశీస్పులు [(జోచునిన్న నిశము, న్పూబో౭డ పూవపిల్తుండుక 
మెలంళకా సిక్రనుసశన్న నిసుయశ ము౯ విశ్వంబునం దెల్లెడ౯ 
వెలయు౯ జారణ యక్షకిన్నర వధూ విద్యాధరీ శేయ మై. 16 

తిలో:__నిర్గరాచార్యుని యాళీరాగిదము కామితౌర్గ సిద్ధి పదముగదా! 

బృవాఃనిర్గ రేం చా!- ఈ కార్వానంతరమునం దిలో త్తమ సీయాస్థాన 
వేశ్యలలో నగగణ్యగా నుండవలయు, 

మహేం:అందుకు సందియమేమి? రంభాదులకంకు నధిక గౌరవము 

నకు బాతమగుంగాక ! 

లిలో:_మహ్మో పసాదము. 

(అందటు నిష మించు మన్నారు) 


అది 
| పథమాంకము, 





రార 
సిత తమ 
Ses. 


తపక వపతతము 
——_—_ న్స 


ద్యితీయాంకము 
. 
[ సుందుండు, ఉససుందుండు, మం(తియైన సంబరుండు 
(వవేశించుచున్నారు ] 

శ్రంబరః(సుందుని( జూచి) మహారాజా! భతృసమేతులై దేవర 
వారు. వింధ్యాచలశృంగమున సకల జగళ్లేగీయమానముగ 
మహో గతపంబు గావించి పరమేస్టి.ని మెప్పించి యనన్య 
సాధ్యములగు వరములం బడసీ చేవ చానవ మానవ దుర్నిరీక్ష్యు 
కేకోబల దర్చితులై మనంబులకు. గన్నులకు నపూర్వ పర్వము 
జేయుచుండుట(శేసి మేమందణముం గడుంగడు ధన్యులము, 
మోపూర్వులై న హిరణ్యావు. హిరణ్యక శిపుల తరువాత నింతటి 
య్యుగతపంబుజేసిి యిన్ని మహావరములం బడసినవారు మన 
దానవకులములో నెవ్వరు లేరు. అణంగిసోయిన దానవుల 
యదృష్టములు మరల _మూర్తులుదాల్చినట్లు మోాయిరువురు 
వెలయుచున్నారు. దానవకల్పవృక్షుములగు మాయన్న దమ్ము సల 
భుజశాఖాచ్చాయలం జేరి దనుజులు చల్లగ సుఖంచు మేలు 
దినములు వచ్చినవి. 

సుందుండు?:._-శంబరా! తపస్నమా ప్తియు దుర్లభవరపాప్తియు నైనది 
గావున నింక మన కర్తవ్యమేమో తెలియయగోరుచున్నా (డను. 

ఉపసుంద:అన్నయ్యా, కర్తవ్య ముపదేశింపచేల తత్భలము సం 
పూర్ణముగా ననుభపఏించుటయె, 


9 తిలోత్తమ 


నసుందుకు 


తె గీ, దానవేం(ద తెజంబు సిద్రాణ మగుట 
నకట! తేజోదర్శిదాణ మైనయట్లి 
విశ్వ మస +(తృతాపాగ్ని వెలయునట్లు 
దండయాత్రలు సలుపంగందగును మనకు. | 


ఉపసుంద:.అన్న య్య! అదియే నా సంపూర్ణమైన మనోరథము. 
నాభోజములు 'దెవమర్షనముననై త త్తటుపడుచున్న వి. 

కంబరః__శూరా|గసరులారా! మో (పతెపమునకు మో బాహుబల 
మునకు దగిన తెఆంగున: బలికితిరి దనుజ దానవ రాక్షుస 
(శేవణ భూవణంబు లన యీ భాహణంబులచే మామనస్సులు 
నిరుపమానందభరితము ల నవి. అమృతరసమును వర్తి ంచుచున్న 
యిట్టి పలుకులు మీనోటనుండి యెప్పుడు వెడలునా పాడు 
దేవతలచే నడంచివేయంబడిన దానను లెపుకు మరల. దల 
యెత్తుదురా, స్వర్షలోక మెప్పుడు ముట్రడించి యా[కమింతురా 
యని నావమునంబు మేలుకాలము నిరీవీంచుచున్నది. దక మేము 
ధన్యులమైతివి, సమరసన్నాహాంబు సేయువుని దండనాధుల 
కాజ్ఞాపింతునాః 

సుందుశేంబర! మన మెవ్షరెవ్వరిం జయింపవలయును? ముందుగా 
మన మెవ్వరిమోంద దాడివెడలవలయు* 


ఉపసుం' 





అన్నయ్య! ఏళవా రనచేల? దిన్ర్యుల నందజు జయింపవల 
యును. ముందుగా రాక్షుసకుల 'బ్వేపి.మయొన బేవేం[దుని, వాని 
యనుచరు లైన దికృతులను నిర్గంచ, యమరావతమునుండీ 


పొఆగదోలవలయును, తక్కినవారివూట పిమ్మట జూచు 


౯ కళుళ, 


[6], “ద్వితీయా ౦కము 21 


ఫంబర:__చేనా! లం ముం డొక్ర గంటే రాక్ష సకులబ్వేపి.గాండు. నారా 
యణుండును ఫాలలోచనుంకును మొదలగువా రందజుం గాడ 
మనపట్ల నట్టివా రె, కావున నందటు జయింపందగినవారె. 
ఉపసుంద*.శంబరా! సీపషలుకులు నిజము. అట్లయిన దానవ చమురా 
నమూహాంబుల( గూర్చుకొనిపోయి- 
సీ నడిసమ్ముదంబున నారాయణుని. |ద్రోసీ 
వల్ల కాటికిం బంపీ వామదేవు 
బలవర్షనుని చాహుఒలమర్దనము జేసి 
యగ్ని దేవనిశిఖ లంటం గోసి 
దండ పాణినిబట్టి తగినట్లు దండించి 
సూర్జుని నిరుతిని మూలనొక్కి 
పాశబన్ధునించేసి వకుణు నబ్టిని ముంచి 
యేజ్తెజ వాయువు నెగురంాట్టి 
గీ. ధనదు నిత్నేపములనెల్లం (దప్వి దోంచి 
భూతనాయకునకు. జిప్ప చేతికిచ్చి 
యసురరాజ్వ సంస్థాపన మూచ8ంచి 
యెల్లభువనముల్‌ స్థిరముగా నేలవలయు, లి 
శంబర_అయ్యా! మో రెల్ల విధముల శ్లాఘాపాత్రముగం (బ్రసంగించిరి, 
(బహ శ్ర దేవునిలూడ గెలువవలయు ననుమాట మోనోట రాక 
సోవుటకుం గల కారణమేమి! 
సుందు:__-(నవిగి) వీతామ హునింాడ జయింపవలసినబే నా? 
ఉపసుం:.__జగత్స్చి తామహుం డె న పర మేసి. మాతపంబుమెచ్చి యను 
(గహంబుపెంపున వరంబులనిచ్చె? గావున వానిజోలికిం బోవ్రట 
యధగ్శృమని నేదలంచెద. 
నంబర*_ ఈ మె త్తదనమే మొుదటినుండియు మనకొంపందీయుచున్న ది. 


లలి తిలోత్తమ 


వ తామహాు(కు వరంబులిచ్చినందుకు ఏరా రాయన యెడం గత 
అలు గావలయునా* వీతామహుంకు చేసినతప్పులు మోమనం 
బునకుం బాడకట్టుట లేదుగా? నామనంబున నవియెల్ల ముదిత 
ములో యున్న వి. రురు నిరాహారుల గాలిముప పరుల జలాగ 
నుళై భూమభక్షకులె యూర్ల ర ప్రబాహులై యేకపాదులై 
పంచాన్ని మధ ఇష్టంబున._ మహో కో! గ గప్నాతప పంబున_బానకాలగ 
బున Nan నానాబాధలంబడి మేనులు కృశిం పంజేసి 
బీవచ్చవంబులై |పాణావశీషులె యున్న ప్పుడుగదా మికతండు 
నామోాతగ-రించి వరంబులీచ్చినది? మిమ్మంతే కష్ట పెట్టినందుకు 
నిశకముందైన దానవుల నెవ్వరిని బాధింపక వెంటనే వరము 
లీచ్చెడవుగదా, యిచ్చెదవుగ దా, యిచ్చెదనవుగదా యని యడిగి 
“యిచ్చెద నిచ్చెద ననిపీంచి పెళ్లుపెళ్లున ముసలిపం ఢూడునట్లు 
జెంపకాయలు కొట్టవలదా! 
నుందుః-శేంబరా! ఆతాతవై నికు నమితా గవాముగలచే, 
ఉపసుం:.___ ఇతండు చెప్పినమాట సరియె కాని___ 
శంబర:.__నేను చెప్పినమాటలు శిలాక్షరములు. 
సుందు:___అమాత్య! కవమలాసనుండు పురాణపురువుండు. పూర్వ 
కాలమునుండియు వున రాక్షసుల కనేకవరము లిచ్చిన మహో 
తుండు, అది యటుండ___ 
న్‌ కష్ట పడకుండ ఫలములు గలుగుకెొట్టు 
లడుగకుండంగం బెట్టునే యమ్మ యన 
నన్నిపంట లిచ్చు నె నేల దున్నకుండం 
దపములేకుుండ వరములు దక్క ల్గలవె?, ్రి 
౫పసుం:...మాయన్న గాలవిచ్ళ్చినట్లు వ్‌ తౌముహుండు వందనియుడు* 
వారిషోలీకి. బోవలను, 


ద్వితీయా ౦కము PE 


సంబర: __-శంకరునిజోలికిం బోవచ్చు నా 
ఉపసుం:__ఆతండు తబుచుగా వున రాక్షునుల కపకారము చేసినవాడు 
కాదు, 


సుందు;-_-ఆవిషయమై మన మూలోచింపవలెను. 
సంబర!:__వుహాోతపషశేశమున మో శరరములతోయాటు బుద్ధిగూడ 


య 
కృశించి యుండవచ్చును. లేకున్న. బూరఏచారితమేల జ పీ 
వ us పరాకు సు. మ కా 
ఉపసుం:__ఆ పూర్వచకిత్రమేదో కొంత చెప్పుము? 
శంబర_ఆలాగన్నారు బాగున్నది! కృతయుగములో మన పూర్వ 
లలో నగగణ్యులని చెప్పదగిన (తిపురాసురులు ఫతౌానంకుని 
మెప్పించి దుర్గభవరంబులు బడసి కృతకృత్యు లై దానవ విశ్వ 
కర శ (పభావంబున నాక సంబున మూండుపురంబులు గట్టుకొని, 
యసాధారణ తేజస్పంపన్ను లై లోకవంద్యు లై యుండగా 
దివ్యు లసూయా[గస్తులై వారిని నాశనము చేయుమని మ హేశు 
నడిగిరి. | 
సుందు:__-అప్పుడు మహేళుం జేమిచేసెను! 
శంబర:__-చి త్తగింపుండు! 
సీ ఛారుణీమండలి దనస్యందనము. జేసి 
(పామినుు-గముల గుజ్జముల సి 
రాజీవగర్భుని రథసారధిని జేసి 
రవిని శాకరులం జ్మకములంేసి 
బంగారుకొండను సింగాణింగా జేసి 
నాగేం(ద్రు వింటికి నారించేసి 
నారాయణుని (గూర నారాచమునుజేసి 
యంబురానిని నిమంగంబుందేసి 


నేక | తిలో త్తమ 


న్నీ భస్శృపటలంబు గావించి పట్టణముల 
సమదముల డావపెం| సల TEP ERE 
యట పురారాతి యను చే ఖ్యాతిగాంచె 
నతండు మనవకిష్షుండగుట హోన్యాస్పదంబు. 4 
సుంద!___అది వేల్పుఐందజుం గుటచేసి చేసినపని గాని శంకరుం 
శొకూంటే సలిపిన యెగ్లు గాకు, అవియును గానా 
ఆ. షె నిగుమగతనంబు నీలకంఠుని మంముం 
గాన మాంకుతనము గలకు కొంత 
యక్ట్రవానిమోాంది కదిన్ని నిర్లెంచిన 
నేమి పౌరుషంబు నేమి క్రీ రి? స్‌ 
ఉపసుం:----అట్టయిన వానిజోలికీ మనము పోవచ్చు. ఆండుహాం్మడను 
నొట్టుటకా మన (పతాపముగ 

వంబర: పితామహుండు మసకువర( పదాత, నంకరుండు సగవమూాండుది. 
కావున వారు మనకు వాదనీయులు, ఇశ దండయా[త యెవరి 
మోంద సలుపవలయును? మనకందణు( జుట్టములే! 

"ఉపను సుం: ఇ్రణ జయింపవలనసినవారు లేరా! నిరంతరదానవకుల'దే వి 
యన నారాయణుండు లేడా నాయేకాచా మే బాం నాన 
కాాశయుండు! వాంజేకాదా వెల్పుల కేడుగడయు? 

కా నాకాఫ్థశ్వరరక్షకుండయిన యా నారాయణుం A యా 

వె కుంక ౧బువనుండి పోనడంచి తద్భ దా టా. సు 
ఖో కు నానవలోకనాయకుని మానుంనుం (బత్యించి య 
సోశాటోపముత్రోడ నలవలయుకా దోళ్ళ కి ముల్లోకముల్‌ , 6 
శంబర: భి! ఉపసుందా! భళి! సీ పలుకు లవుతపుసోనలవలె 
నావినులం బొ చ్చుచున్న వి. 
సుంద: 'ఆఉపనుందానిమోందం జేయివై చి) తమ్ముడా! స్‌ (ఛెతృ 


[7] దో తీయా ౦కే ము 25 


వాత్సల్యము నిరుపమానముగదా.. నారాయణు(డు మన క నేక 
విధముల గృతాపరాధుండు* అందుచేత నవశ్య మతండు 
దండ్య్యుండు. 
స్రీ పెనుచేంపమై జొచ్చి వనరాశి సోమకుం 
గడ లేర్చివట్టి మొక్కలుండు వాండు 
అమృుతంబు పంచుచో నసురుల వంచించి 
యనయంబుచేయు మాయావి వాండు 
ఎనుటం బోరంగలేక గదిని హిరణ్యాకంం 
బందియె చంపిన పంద వాడు 
అనఘాతు డగు హిరణ్యక శిపు మానవ 
సింహమై చీల్చిన చెనటి వాండు 
గ్‌, కుబ్దుండై బలిందొక్కిన కూళ వాయు 
మనయెడల గను మాయలమారివాొ(డు 
వాడు చేయని యపకృతి వసుధ గలదె 
వానిమోంది శేగుట నాకుం బండువగును. 7 
శంబర. శహణబాస్‌! మహారాజా శహాచాస్‌! నా కడుపులోనున్న 
యక్క_స్సు తీరునట్టి కాలము వచ్చినది. ఆ వై కుంఠము(జొచ్చి 
నేనేమి చేయించెదనో చి త్తగింపుడు. సనక సనందన సనత్కు_ 
మార సనత్సుజాత (ప్రముఖులైన నిత్యముక్తులకుం గలుగుపాట్లు 
కుక్కలకు నకగాలకు నైనం గలుగను. ఎంతపాపంబు చేసిన 
జంతువ్రలురా విమ్లుభక్స్తు లని వారు తలంచి విష్ణు నాశయించి 
నంమలకు మిక్కిలి పశ్చాత్తాపంబు నొందునట్లు చేసెద. 
సుందు(నివుష్షుచు) వమి చేసెదవు! 
శంబరః-చి త్తగింపు(ము, 
స భుజయుగంబులమిోా6ద.€ బొల్ఫు చకాంకంబు 
లాకురాతులతోడ నరుగందిసి 


96 తి లో త మ 


ఛాజకలీ్‌ 


సృంగంబులనుబోలు పంగ నామాలను 
నాల్య_ణు తెగచఛాంచి నాకివె చి 
బొడ్డుదాశను గళంపుల ముందు (వెలాడు 
తులసిపూసలపేర్లు తుంచివై చి 
కందికిగల తుట్టకరణి భీతినినాల్పు 
గడ్డాలు మాసాలు కాల్సివె'చి 
ఆ. వె. మజ్టియూడలట్లు మహినంట (వేలెడు 
జడలుబట్లి యిీాడ్చి పుడమి. గూల్ప్చే 
చితవధలంజేతు స్రీవైవ్లవుల నెల్ల 
నసురకోటే మెచ్చి కొర యశనలో. 8 
(నవి) సిమనోర థము సంపూర్ష ముగ నెజ'వేజునులే, 
పసుం:—_మనడండయమాతౌవృ కాంతము విన్నతరువాత నింక సెవ్వండు 
విషుభక్తుండు గా సాహాసింపండు, 
శంబర.వారి చేమిచేసినను బాొపము లేదు. విషుభక్తు లందటు నిక 
మింద సుందోపసు)దభక్తులు గావలెరు 
ఉపసుం..__.సచే! మనము ముంనుగా వెకుంఠముమిాంది కరుగవల 
యునా? ఇందలోకమువిాంది కరుగవల యునా? 
సుందు'._ముంకుగా దెవేం[దుని, దిక్పాలకులను గెలిచి నిన్ను వముహేూం 
[నునించేసి యవ్వల వైకుంఠమున కరుగవలయునని నాతలంపు. 
సంబర: ఉపసుందుంకు 'దేవేందలోక మురు, మోారు చె కుంఠమును 
నిసష్క_ంటకముగాం బరిపాలించి మా కన్ను లపండున్ర సేయ 
వలయును, 





నుందు! 


eh 


ఉపసుం:_స్వ్టర్ల ము నుందుదాడి వెట్టుటయె నాసంకల్పము. ఏలయన? 
శా అంకకుమిోందికన్న సలిలాధిపుమిందికినన్న నాళచీ 
కాంతునిమోందికన్న మది గంతులువేయుచు లోవా మా యయ 


దిష్టి తీయా౦కము 27 


సా'-౦తముమోాందికిం జనినశె వడి ముందుకు చేగుచుుడు, చే 
వాంతకు లన్న దము లను ఖ్యాతి వహింపందబుతు నెప్పుడు౯, 9 

సుందు:-_-తమ్ముండా! అప్లై యగు6ంగాక్ష! 

ఉపసుం:._--అన్నయ్యా, పాతాళలోకముమాట యేమి? మన పతాక 

ములు బలిచకవ ర్తి కోటపై నెగురవలదా? 

శంబర?అది కూడనిపని. 

ఉపసుం'_ ఎందు చేత? 

సుందు;__అత(డు రాక్షను. డని మా 

ప! 


మ." మనవాయ డాబలిచక్రవర్తి యగుట న్మాన్యుండు దై త్యాళికి౯ 
మన మాభాపతిమూాంిశేసట యధర్శంబంచు నే నెం చెద 
మనలోన నన మైకమత్యమును సంపొదించి వ ర్తించినళా 
మన నింకొకళాయ లేజిమాడలలండే మొత్సర్యసంయుక్తు.డై .10 


సుందు:---శంబరా! నీయుపదేశము శ్లాఘాప్యాతము, ఐకమత్యమువంటి 
దింకొకటి లేదు. చూడు! 


మ, చలిచీమల్‌ గుమిగూడి చంపును మహాసర్బంబుల౯ గడ్డిపోయ 
చలు (తౌడౌనటు లల్లీన న్లజముల౯ సెతంబు బంధించు, నా 
కులు దట్టంబయి సూర్యతాపమును నాగు౯ రేణువుల్‌ పర్వతం 
బులగుక్కా సందములౌనుగా జలకణంబుల్‌ కూడి తాముండినక. 11 

శంబర. ఆభావమే నిరంతరముండవలయునని నాకోరిక. ఐకమత్యము 

కార్య దీక్ష లేకపోవుటచేతచే మన డానవకులములు పలుమాటు 
సామాజ్యములం గోల్పోయినవి, దనుజ దానవ కులములలో 
నెవండో యొకమహోఫీరుండు చిరకాలమునకు ధూమశేతువువలె 
జన్మించి జగద్భయంక రుండై వ _ర్రించుటయు వానిననుసరించి 


ఫ్ర తిలోత్తమ 


పిడుతలదంశులట్టు కోటానకోటులు దండిముగలగు రక-సులు 
స్వర్షముర్త్య పాతాళాబులకుం బోవుటయు నాయాథాగ్రైసరుం 
జెనారాయణుని మాయోపాయంబులనో జిక్కి. య స్తమించిన 
తోడనే మన చలంబులు బలంబులు న స్తమించుటయు ననునదే 
మన చరితము. బల్‌చ్యకవ8ని మన మెబుం/గకనోయినను 
స్పకులాభిమానముచేత వైకమత్యవేరతులై వానిని మిారు 
వికుచుటు చానవకుంల వేమంకరమెన కార్యము. ఇతర దానవ 
1 ఈభుశ్రలయెకల నేగాక మి యన్న దమ్ములు నొంతోరులయడ 
.చ్యేమఫావము లేక పరమమైతిగలిగి యుండవలెళని నా వేదిక, 
పెద్దవాండనగుటను ననేక దానవ రాజ్ఞ సంక్షుయముబం జూచిన 
వాడ నగుటచేతను నిట్లు మనవి సేయుచుంటిని గాని వేజ్‌ొక 
. తలంపుచేతం గాదు, 
సుందు:(నవి) మాలోమా కె కముత్యముండవలెనని నీవు బోధించు 
చుంటివా? 
నీ అంగములు రెండుగాని మా కాత్శయుక టి 
యతండు నా పాణ, మాతని[పాణ మేను 
గతులు దప్పి తిరుసంలాక (గహచయంబు 
మాకు భేదంబు గలుగవు మననులంచు. 12 
ఆపసుం:._అది యట్టిద. శంబర! 

ఉ సుందుండు చందమామ, యుపసుంవా౭కు వెన్నెల చితవె ఖరి౯ 
సుంముండు భా స్క్రుండుు నుపసుందుండు పాయనిభాయ నమ్ముమోొ 
సుంచుడు వేండివేలు పుపసుందుండు తేజము, నేనెటుంగ సీ 
సందియ మేల త్రోంచినదొ స్వోాంతమునందున సీకు శంబరా! 18 

ఛంబర దొ న వేం్యదు లారా! ధరో గ్రపదెశ పూరర్షకముగా నేనంటినిగాని 
మోక ట్లి భదము కలుగుననికాదు. కావున నాతప్పు మన్ని ౦పుు., 


[8] ద్భ తీయాంక ము 29 


సుందు:__-శంబరా! తప్పులేను. దానవకుల పురోభివృద్ధి మది నెంచి 
సీవట్లంటివ. నమ్ముము! మాశెన్నండుం బొరపొచ్చెములు గలు 
గవు. అభ్మిపాయభేవములు జనింపవు. పరస్పర ద్వేషములు 

' గలుగవు. మనోమాత్సర్యమున కవకాశ మే లేదు. అతనింబాసి 

చేను శవ్షణముండలే ననియు నన్నుంబాసి వాండు దిమిష మేని 
నిలువంజూలండనియు సీ వెజు-గుదువు గదా! 

సంబర: దేవా! ఎజుగసుమును. అది నా కనుభవసిద్ధ మె, 

సుందు;:__-అంకుచేత నే మాకన్యోన్యవి యోగచ',ఖము సంభవింపకుండ 
'మేమిద్దజ 'మేకకాలముదె మరణమొదినం గడులెస్ప యని 
నా కప్పుడప్పుడు దోంచుచుండును. 

ఉపసుం:._-నాకు నదియె కోరిక. 

శంబర:_(చెవులు మూసికొని) కటకట! అమంగళము (పతివాత ' 
మగుంగాక! ' అమంగళము (శతిహత ముగుంగాక! 

సుందు:---శంబరా! నాపలుకులు నీకంత [శవఃకలోరములుగానున్న వా? 

శంబర:_--(శవఃకళలోరములు మనఃకళోరములు గూడ,. ” 

సుందు:---మరణ మెప్పటికె న "రాకవోదుగచా! వచ్చినప్పుడే యట్టి 
వావ కావలెనని కోరుచుంటిమి. 

ఉపసుం:__“జాతస్య మరణం (థువ” మృరుమాట విన లేదా? . 

శంబర వేదాంతము క్షణకాలము విడిచిపెట్టుడు. చతుర్లశ భువన 
విజయ మంగళ సూచకంబు లగు వాచకంబులు జరుగునప్పు 
డమంగళము తల పెట్టయాడదు. సర్వదా మోకు మంగళమగు 
గాక! మన సంకల్పము ననుసరించి దండయ్న్మాత్రలు విజయ పదము 
లగునేసి య. 

తే, గీ. దానవేంద! మాగృహము నిందాణి చేతం 
జిమ్మీ 'జేయింతుం. జీపురు చేతికిచ్చి, 


80 తిలో త్తమ 


వంటలక్ర-లం కేతు దికృతులసతుల 
స్‌ళ్లు మోయితు నసిడిచేత నిగ్ఫృహమున. 14 
సుందు.శంబ రా! కార్యము పూనకుండ ముందే SE నమేకీంప 
కుము. ప్‌ సోయి నాకలోశదండ సయ్మా త్ర వురంబునం జా6టు. 
బంపుము. దండనాయకులు సైనికులు నాయుధపాణులై చై (త 
యాకు సిద్దముగ నుండుముసి యా క్షావ్‌ింపుము. 
శంబర:.__.మహాపసాదము సార్టెివోా! మప+శపసాదరు చేవా! 
రీళ్తకాలి! దనుజదానవవంశ పభూతులగు మహాయోధులా రా! 
దొనవలోకచ[క్రవక్తులు మహాతెజస్ఫూర్తులు నైన సుందోప 
సుందులు నాకలోక దండమ్మా తాపరాయణులై యున్న వారు, 
మూారందజు నాయుధులె కవచ కం రాతను ధరించి వెంట 
రంకు. ఇందువలన మో కముతలాభంబోసు గలుగును. 
గ్‌. దోంచుకొనవచ్చు నాకంబు తోంచినట్లు 
దెవతలం నొట్టవచ్చును దిట్టవచ్చు 
స్ర్రీల జెఅబట్టవచ్చును జెటుపవచ్చు 
దండయ్మాశక్రకు రండోయి దై త్యులార! 15 
మజెయును మేరుప పర్వతము మున యింటిముందజీ పడ 
కుప్పవలె మన యభిన మగును. మనకు గావలసినంత బంగా 
రము కావలసినన్ని నగలు నాశౌముబు మో మో ఛార్యలకు 
సువర్ణ కంఠాభరణము లే గాక కుక-లకు బంగారపు గొలుసులు 
పరువులకు బంగారపు బలుపులు మణటియు వికుంకు-- 
వొ ముంత ఖూనలు బానలు ని డత్రలు న్మూశుళ్లుం బెన్లాకలుకా 
జింతేం బొందక బొజవెయుండి యింక న్మిభాగ్యముల్‌ పం డౌడికా 
పంతం 'బిర్చడం (దవ్వ మేరునగముక బంగారపుం డాశలుకా 
ముంతల్‌ లొనుగం శేసికొందము మహామోదంబుతో వస్తువుల్‌. 16 


ద తీయా౦క ము వే 


కానున మరలు బంగారుకొండ [తవ్వుకానుటకు, పాలు 
గునపములు మున్నగు సాధనములు మోసి తెచ్చుకొనుటకు, 
తట్టలు బుట్రలు మొదలగు ఫెజనంబులు వెంటంగాని రావల 
యును, (అని నిష్క్మమించుచున్నాండు) 
సుందు:__ఇతయడయ దానన్రల యిండ్లుగూడ బంగారపు దూలములతో 
వాసములత్రోం గట్టంపం దలంచుకొన్నా కు, 
ఉపసుం:__ఈ వృద్ధజం బుక ముయొకూ యాశకు మేర లేకున్నది. శక్య 
మెనయెడల రోహణాచలము (దప్పి రత్నాలపలకలు తెచ్చి 
గోడలు పెట్టింపవలె నని యతని సంకల్పము. 
[అహ్వుడు సుందుని-విదూప.కుండగు జంబుకుండు[ పవేశించుచున్నాండు] 
జంబుకుంకు(తనలో) వహవ్యరె వహవ్యా! ఇశ నా పెండ్లాము చేత 
నాకు చెబ్బలు తిట్లు తప్పీపోయిన వన్నమాె. మొలకు వడ్డా 
ణము లేదు. చేతులకు. గంకణాలు లేవు. కాళ్లకు కడియాలు 
లేను. చెవులకు దున్దులు లేవు. చేయింపవలసినదసి యనేక ఏిధ 
ముల బీడించుచున్నది. ఈ దండయ్మాతలో మేరుపర్వత ము 
(తవ్వి కావలసినంత బంగారము దెచ్చి దాని ముందు బోసి 
దను. ఇష్టమువచ్చినన్ని నగలు చేయించుకొని తళతళ లాడుచు 
రంభలాగుండి నామోింద సంపూర్ణ మైన యనుగ్రహము గలిగి 
యుండును. దుష్పులు చేయించనంకు కికమిాంద (గుమ్షులుండను. 
కంకణాలు చేయించనందుకు కుకణాలు సమర్సింపనక్క_ఆ లే ను. 
కడియము లియ్యనందు కు నే బిడియపడనక్క-జు లేదు. మురుగులు 
చేయించనందు కిరుగులు పొరుగులు వచ్చి నన్ను తూలనాడరు, 
నాదినములు బౌగుపడినబట్ల కనంబడుచున్న వి. ఆయుదానిపో 
రణంగునుగనుక | పస్తుతకార్యము చూచుకొనవచ్చును. తొలకరి 
మెజుపులాగ సీమె యెవరో దారిలో గనంబడి మహారాజు 


ప్ర్‌క్లి తిలోత్తమ 


గారికి తవరాక విన్న వింపుమప నన్ను యోరినది. ఇది యెవరో 
తెలియకను. కయివను నాసామే ]మొరోయినది! ఆమెరాక (పభు 
లత్రో విన్నవించెదను. ([పకాశముగా) జయము. జయము. 
దాన వేశ్వగులారా! 

సుందుః:_ఒఓహో,  జుబుకుండా! రా. ఏమివిజేషనములు? 

ఉపసుం:.-ఏివిమొగముజూడ నేనో విశేషమున్న క్లే కనబడు చున్నది. 

జంబు:___విశేషము జేవచు లేకుండ నజేషము చెప్పెద వినుండు! నేను 
దేనరవారి సన్నిధికి వద్చుచుడంగా మార్లమధ్యమున నా కొక 
యంగన కనయిడినది. అళ్సాా! ఆంకదంకు ఆ(డదిగాదయ్యా అద్రి 
ఆది యుప్పులకుస్ప, దానిమేమోా(ద నున్న నగలుమూచిలిమా 
నిష్పులకుప్ప, మాడంలగా మూడంగా నాకది బోగముదానివలె. 
గనయబకుచున్నదండి. ఆ నక్య_వినయాలు_ ఆ టక్కు, లు__ 
ఆ చూపులు ఆ కోపులు.. ఆ సీటులు గోటులు చూడగా 
నది సంసారిలాగు కనబడ తేను. దానిపేరు తిలో త్తమ యంట! 

ఏదీ! తీసికొని కాలేదేరు? జేరు తిలో త్తమా+ 

ఆపనుం* వెంట నే (పవేశ పెట్టుము. 





సుంకు* 


జంబు?.___అదినో! ఆగోడచాయటున నున్నది. సగ్గుపడుచున్న దిగాంబోలు! 
రావమ్మా, బోగముదానికి సిగ్రేమిటి? [వభువ్రువారి యెదుట 
గ జ్జైకట్టు. 

[ అప్పుడు తిలోత్తమ, మంజుఘోప. (సవెశించుచున్నారు ] 

తిలో త్రమ:__పఓసీ! ముంజుఘోాహా! ఈ దానవేం వులు కాటుక కొండల 
వలె నల్లనికంగుగలిగి గంభీరమైన యాకారములతో నున్నారు. 
పరి రాతిగుంజెలు మనము కరంగింపంగలమా?ి 

మంజు ఘావ:___తిలో తమా! నేనును, రంభా మేనక మొదలగు 
వారము ఏరి మనస్సులు హరింపలేకపోయితివి. మహో [పవా 


[9] ద తీ యాం కము తికి 


హము కొండలనై న భేదించునట్లు నీ లావణ్య (పవాహము పీఏ 
హృదయములు బేదింపవలెను. 

తిలో:__వమో! మహేాందుండు నామోంద గంపంత యాశ బెట్టుకొని 
యున్నాడు. నే నింకు. గృతకృత్యు రాలను కాగలనో- లేన్నో 
అయిను దినములలో వీరిని సంహారింతు నని ప్రతిజ్ఞ చేసితిని, 
అచ్చరలలో నాకు నగుబాటు కాకుండ కామచేవుడు నాకు 
సాయము చేయుగాక! భగవానుండా, పుష్పభాణ! 
గీ, చచ్చియును వేగ సాధింప జాలి తీవ్ర 

అక్క_జంబుగ రు[నుని యంతవాని 

నట్టి నీమగంటిమి ముంకు నసురులెంత? 

(మొక్కు_లి నె యంముకొనుమయ్య చక్క_నయ్య, 17 
మంజుః.అదే! దానవేంద్రులు మనవంకనే చూచుచున్నారు. పద! 
తిలో:_పీ, అస్ట్రది క్పాలకా౭_హంకార జంజాల 

పటల పచండ (వభాకరులకు 
సర్వదై వత భుజాగర్వ కాలాంబుద 
(వాత ఏ వేష పభంజనులకు 
మహితశాతవ శిరో మాల్యాయమాన ఏ 
సంకట తర చండశాసనులకుం 
జ[కవాళాచల సానుమండల తటీ 
విహరమాణ సుయశోవిలసనులకు 
గ్‌ సిద్ద సాధ్య విద్యాధర న్స్‌ మకుట 

మణి మరీచి రంజితపాద ముండలులకు 

నన్నదమ్మల కసురనాయకుల కివిగా 

వందనంబులు సుందోపసుందులకును. 18 
మంజు:—దానవేందులారా! జయము జయము. 


కిక తిలోత్తమ 


తిలో:_గీ, జయము సుంద నీ, కుపసుంద జయము నీకు 
మంగళము సుంద, యుపసుంద ముుగళంబు 
శోభనము సుంద యుపసుంద శోభనంబు 
| స్వ సుంద నీ కుషసుంద స్వస్తి స్‌కు, 19 
సుందు(తనలో) ఈమె యెవ్యతె చెపుమాక 
గీ, మేను దాలిచి వచ్చిన 'మెబుపుందిల 
ఉపసుం:._..(తనలో పలుక నేర్చిన జాళువా పసి(డిబొమ్మ 
సుందుః: (తనలో) అంగములు చాల్సివచ్చిన యలరుందీవ 
ఉపసుం:- (తనలో) చాన యాకృతిల్లా కొన్న చక్కదనము. 20 
సుందు_కళ్యాణే! సిదర్శ్భనము చేతనే మాకు జయముశుభమునగుంగాక! 
సి. చింతలనెడు కాజుచీశటుల్‌ దొలంగించు 
చిన్నినవ్వులకు నాళీస్పు లబల! 


ఉపసుం:... కలువశేకులమించి కనువిందు చేసేడు 
కన్నుదమ్ములకు మంగళము లతివ! 

నసుందు- ముజ్జగంబులవారి మోహాబ్ధిలా ముంచు 
లావణ్యమునకు. గల్యాణ ముతివ! 

డఉపసుంః రాతిగుండెలనేె న [వక్క_లింపంగ నేర్చు 


వన్నెచిన్నెలకు దవనలు చెలియ! 
సుందు?- గీ. అబ్బనాభు జగన్నోహ నాక ఎతివలెం 
“నుల దనియించు నికు స్వాగతము తెఆవ! 
ఆపసుంః— విజయయ్నా త్ర కేగెడు మాకు ఏజ నులశీ గ 
Xa (బసన్నయా నికు స్వాగతము బాల! 91 
లిలో+__ దానవలోక చక్రవర్తుల యాశీర్వాదముల. బరి గహించుచున్న 
దానను, 


en దరి తీ యాం కము రిక 


జంబు_పీపిల్లా! చేనుగూడ రెండు తట్టల యాశీర్వచనము లిచ్చు 
౧౧ (9) 
చున్నాను. పరిగహీంపుము. 
సుందు:.-తమ్ముండా! ఆ పర మేష్టి, 
గీ. నిశల ముకుళ ఛావమునొందు నీరజంబు 
చేయు చేతితో నీకనుల్‌ చేయలేండు, 
ఉపసుం:.__అన్నయ్యా! 
సగ పగలు గన్నడనట్టి చందమామ 
జేయు చేతితో సిమోాముం జేయ లేడు. 29 
తిలో:__జేవా! అతిశ యోక్తులతో నిండిన [పశంసకు నేను పాత్రము 
గానుగాని పక మేపి. సాకన్ను లను మొగమునే గాదు నన్నే 
చేయలేవు, 
జంబు:—_అట్లయిన సీ వాకాశ మునుండి మంచుగడ్డవలె నూడిపడితివా 
యీమి* 
"సుందా_అటయిన నీజన వృత్తాంత మేమి! 
c౧ అని 
మంజు దేవా! విశ్వకర యీామందయానను దన [పభావాతిశయ 
మున మనస్పుచే నికి చెను. 
సుందు__ఓవహూోే! మనో నిగ్మాత మగుటచేతచే యీమె లావణ్య ముంత 
వర్ల నాతీతమై యున్న ది, 
ఉపసుం._సరమేకి కిటి నిరా గణసామర్గ వము లేకు. 
పు A) థి 
జంబు_వమతి లేని య్మాబహా శ్రదేవుండు కొఆుఏిదయ్యముల బోలు నా 
పెండ్రామువంటి మలపముండలను కుమ్మరి కడముంతలు చేసి 
నటు సృష్టింపళలండు కాబోలు! 
యం లు 
సుందుః:_కల్యాణి! 
గీ "వేల్పుదొర కొలు సానివై. వెలయుసీవు 
రక్క_్ససులం జూడంగోరు కారణ నుబేమి? 


86 తిలో త్తమ 


నందనోద్యానవీధుల నడచునీవు 
భూతల మలంకరించెకు హెతు వేమి+ ఏప్రి 
ఆపసుం:_.... అసమాన నిజలావణ్య తొారుణ్య- బుల(జూవి మధ్యమ లోక 
మును ధన్యము 'జేళువలె నని. 
జంబు?...భూలోకములో నున్న వారి కొంపలుగూడ. దీయవలయునని. 
తిలో;---దానవ సార్యభౌములా రా! నావచ్చినపని చెప్ప నాకే సిగ్గగు 
చున్నది, చెలి! నీవు చెప్పవే! 
మంజు ర సహీనములె న నాపలుకుబత్రోం జెప్పుటకంలు నీవేచెప్పట 
మంచిది, 
సుందు:_దామాఫలచ్చములయబోలు ఏ పలుకులతోడనే మాకు 
పృాదయానందము చేయుము, 
ఉపసుం: —_ మధుర వీణాస్వరములవంటి సిపలుకుతే మూ (శేవణ భూప, 
ణము లగులాక! 
జంబు: బెట్టు సరి చేయక వెంటనే చెప్పు. బోగముదానికే సమిటి? 
తిలో;___బేవా! ఆకరి ౦పు(డు. 
కే గీ నామదికి నచ్చుపాటగు నాయకుండు 
శీ తితలంబున నెందైనం జిరు- నేము 
యనుచు వెదుకంగవచ్చితి నసుర నాధ! 
అంగనకు నుండవలలగదా యండ యొక టి, 94, 
ఉపసుం:__నీవ్రుగూడ నాయకుని వెదకుకొనవలయునా? ముల్లోకముల 
వారు నిన్న వెదకుకొందురుగదా! 
జంబు: నే నెమైనం బనికివతు నా? 
సుందు:కల్యాణి! సిశెట్టినాయకుండు కావలెను? 
తిలో:___ఎట్టివాండని 'దేవరవారిత్రో మనవిసేయలగలను*? 
నీ. ఎదిరిమూంకల. జివ్వుం జెదర(జిము శ్రనతండు 
నిలేడుజగముల చేలునత(డు 


[10] ద్వితీయా ౦కము 97 


అనంటిపండులజంట యటు ల త్తెడునతండు 
కులగారవంబులు గలుగునతండు 
చక్కందనంబున సరుని బోలునతండు 
నిండుజవ్గనమందు ఏలు చునత(డు 
పడతుల కింపుగాం బలుక క నేర్చునతండు 
విదైల వోఢయై 'వెలయునతండు 
గీ బహుతపముజేసి వరములం బడయునతండు 
మలినచరితంబు లేకుండ మనునతండు 
సిరులత్రోం దులంచూచంగుచుం. చఊజలలసనతండు 
(పాపకుండు గావలయు నాకు రాత సేంద! 95 
సుందు:---మ్మడసము లొక పదార్థమందుం జేరన ట్లొకళూ పురుషుని 
యందే యిన్ని పంక. టరును. ఆలు "రుతువు లేకకాల 
మున వచ్చెనేని, ఇన్నిగుణము లొకచో నుండును. 
జంబు:_-ఏటిపే రే హిరణ్యాశువరములు 
తిలో:.__దేవరవా ేమన్నను నట్టిపురుషుండు దుర్గభుండుకాండని నా 
నమ రః 
సుందు:__-అట్టివాం జెకూడ సులభుడు? 
తిలో; అపు తపక లున్నవి. ఒకొక; భువన మతి విశా 
లమై యున్నది, 
మంజు;---ఎందననేలః ఇందే సులభుడు గావచ్చును. 
సుందు: ---(తనలో) దీని నెచ్చెలి యింబే స ననుచున్న ది. 
ఎవరి నుదైశించి యుండును? 
ఉపసుం: (తనలో) ఇది మనస్సులో నన్నుంబెట్టుకానెనా యేమి! 
జంబు(తనలో ఇది యొవరినో బుట్టలోంబెట్టం దలంచుకొన్నది. 
సుందు:---కల్యాణీ! నేనొక్కమా టడుగుచున్నాను. దాని కుత్తరము 


98 తిలోత్తమ 


జెప్పుము* స్వర్ష మున సిద్ద సాధ్య కిన్నర కింపురుష గరుడగంధర్వ 
విద్యాధర (కుముఖులు వివ లెందరో యున్నారు. వారిలో 
నొక్క_శేని సీమనస్సునకు నచ్చినవారు లేరా! 

కీలోః__ఉన్న పక్షమున నిశ్నేపమువంటి స్వర్లమువిడిచి దేశాంతర ముల 


పాలు గాచేలి 
ఉపసు?-|త్రిలోకాధశ్వ్షరు(డై న మేం వుడు సివలపునకు గుజ్‌ 
గాలేదా* 


తిలో;_-అపశహో! మంచిమాట సెలవిచ్చినారు. 
సుందు;---ఏమట్లనుచున్నావు! ఇంముని (పాపకము ఏకు లభించెచేని_ 
కే గీ. నందనోద్యానవీధుల నడువవచ్చుం 
దాల్సవచ్చును మందారదామ మటుత 
పారిజాత తల్పంబుల' బండవచ్చు. 
జెలలగి వె జయంతమున వసింపవచ్చు. 96 
| ఉపసుం:___అం తెగాదు 
శే మగువ! మథ్టుకెటఛా రాతి మఆంది యగును 
శక్రుపట్టంపురాణి నీసవతి యగును 
తాల్చుచుందు నియాన నెదలలయందు 
వేల్చుటువిదలు నెతావి విరులంబోలె. 97 
జంబుఎందు కా పాడుస్పర్షము? ర్రిటువంటి ముదిలంజలేగాని ముం 
జలు దొరకను. ఏదో యమృతమందుశేగాని ముంతెడు తాటి 
కలు గాని, యీంతకల్లుగాని దొరకదు, స్‌రుల్లి వెల్లులి లేసి 
లోకము నరకలోకముగాని స్వర్ష లోకవుగునా? అది విడచుటలో 


సము మంచిపని చేసినది, 


తితో:__ దేవా! ఇం|దుని మేలిగుణము లేగాని యవగుణములను మో 


'రెన్నరైరి అతనికి. బరా కమమా శూన్యము, పసులకాంయరి 


ద్వితీయా ౦కము 89 


చేతికోలయెన నుపకరించునుగాని యతసివ జ మెందునకుం బనికి 
రాను. అవాల్యావృత్తాంత మే యతని సచ్చరగ్మితమును వేయి 
నోళ్ల జాటుచున్న ది, మాపూర్వులచేత నెన్నిసారులో దవడలు 
పగులునట్లు చెంపకాయలు తిని యింకముందు మోాచేతం బడ 
రాని పాట్లుపకుటకు సిద్ధముగానున్న యాపందనా చేను నా 
మనోహారునిగా నెన్నుకొనుట* చాలు చాలు! కల్పవృక్షముల 
సీడకన్న భూమిమో(ది యల్బవృక్షుముల నీడయే నాకు మేలు. 
ఉపసుం:----జొర్వోశిని వలపించిన యాతని చక);-ందనము నీకు బనికి 
రాదా? 
జంబు) --నా భార్యకు నేను చక్కనివాండ నై నలు యూరగిశి కిందుండు 
సాగసుకా౭డై నాయడు. 
తిలో;__అయ్యా! లోకో భిన్నరుచి,, 
తే గీ కోరి మిరపకాయల మెక్కు_ గోరువంక, 
(కొంజివుళ్ల నె మెసవును నోకిలంబు, 
పండులే దిని చిలుక దా (బతుకుచుండు 
నెవరియిస్టము వారిదే యేమి చెప్ప. 28 
జంబు*__మోాకు మామెడిపం డేప్లము, నాకు తాొటిపం డ్లేనము. 
సుందు:__-ఇందుండు నీక సహ్యామైన నవనిధులకు నాధుడైన కుబే 
రుడు కలయగచదా! 
తిలో:.__అయ్యా! దాంపత్యములు (సేమరసముచే గూర్చయడందగి 
నవి. ధనమే సౌఖ్యసాధనము గాదు. ధనము (శమాగ్నిని రగు 
లొగాలుపు నింధనము గాదు. కుజీరుం డష్టావక్రుండు. వాని 
కన్నం గురూపీ జగ త్ర్రయమున లేడు. 
"లే. మంచికులమందు జన ంబు గాంచె ననుచు 
ధనము గలదంచు నొకకురూపిని లతాంగి 


40 తిలోత మ 


ఇల్‌ 


యెబుక జాలక తా వరియించెనేని 
మనికితయు ఘోర దమూఖభాజనము గాదె 29 
సుందుః._అట్లయిన సూర్యపు త్ర (డు సమవర్తి దశ్నీణదిగధశ్వరుండు 
నైన యముసిమో౭ద నీకలంపు బాట లేదా? 
జంబు? నా చక్కదనము యముని చక్కందనము నొక్కు. 
తిలో: దేవా! అత(డు నాశేగాదు. నాశతువులశై నను వసు. మసి 
బొగ్గులరాశివంటి యానల్లనిమేశు, రంపములవంటి యాకోరలు, 
బందిపోటువాని చేతిలోని దండమువంటి యా కాలదండము, 
బడితలు చేతబూనిన బండవాండవంటి యాతని కింకరులను, 
ఆతనిచుట్టును బరివెష్టించియుండు (చేతసంతతులకు, వానిలోకం 
బున కరుగు మంద ఫాగ్యులను బాధించుటకు సియమింపంబడిన 


యినుపముక్కు_ల కాకులను ననగ్నిగుండములను [కాగుచున్న _ 


శై లములన్కు వైతరణీ పసముఖములైన హేయంపు ననులను 
జూచిన పెండ్లివన్షురా నాయనా పెందలకడ నావలకు( బోద 
మనిపించునుగాని వివాహముమిోంద బుద్ధిపుట్టదు. దున్న సోతు 
చాహనమెక్సి- పెండ్లికొడుకు వచ్చినా జనులకుం జూడం గన్ను 
లుండవు. ఆతనికి నాశ్యామలా దేవికి దగును. 

జంబు;---9ఇప్పుకు వానిం జూడక పోయినను జచ్చినతర్వాతనై న వాని 
కడకు బోక బోను లే. 


పనుం*:_-వాశే సీకు బనికిరానప్పుడు వరుణు? డకు-అికువచ్చు నా! . 


తిలో:__వరుణుని చేతనున్న ది | వేమపాశముగాదు. అతనిని వరించుట 


నక్టేటిలో నిల్లు కట్టుకొను"ు, 
సుందు:_అగ్ని హో తునిమాట? 
a జంబు. లది బాగున్న ది, నీశ్రకాలము హాయిగా జరీ కౌలవ చ్చును, 


అందజు నీయింటికే నిప్పుకొఆజకు వత్తురు గాని ని వెక్కడికిం 
బోనక,_ఆ లేదు, 


Lg) 


[117 ద్వితీయా ౦కము 41 


తిలో:_. దేవతల మూటల మోపరికాండా యతండు? 
నుందు: అది యేమిటి? 
తితో:_ __దేవతలకు హవి ర్భాగములు మూటగట్టి మోసి తెచ్చుచుండును, 
ఒకప్పుడు మొగము రాజుచుండును. ఒకప్పుడు మండుచుం 
డును. చల్లదన మతనికడ లేదు, న్‌ 
సుందు:_--సోనీ! డిక్చాలకులయందు దోషములున్న వి, మహాత్సుండైన 
శంకరుడు నీయనురాగంబునకు. దానకముగాండా? 
ఉపసుం:.--బెను! అతనియందు దోషమే లేను. 
ఆ, వె, ఇల్లు వెండికొండ విల్లు బంగరుకొండ 
రథము రత్నగర్భ రాజు పువ్వు 
సగము మేనియందు సర్వమంగళ యుండు 
శంకరుండు లోకశంకరుండు. 80 
జంబు శ క రునినసం సారము నాసంసారము నొక్క_మచ్చుననెయున్న ది. 
తిలో:__సర్భలోకవంద్యు(డగు పరమేశ్వరునియందు దోపారోపణ 
చేయుట పాపహేతువని యెటుంగుదునుగాని శాశతమైన దాం 
పత్యము గుదుర్చుకొనునప్పుడు వరుని గుణాగుణంబులు ఏత 
ర్యించుట దోవముగాదు. చి త్తగింపుడు.. 
స దయ్యాలు భూతాలు దగ్గజచుట్టాలు 
యిల్లు వాశిలిజూడ వల్ల'కాడు 
పులికలాసమెగాని మొలకు గుడ్డయు లేదు 
పునుకకంచమెగదా బువ్వుదినంగం 
దలలె త్తి బుసకొట్టు _(ఆెంచుచాములు నగల్‌ 
మొదలంట నెమ్మేన బూదిపూత 
విసము కుత్తుకనిండం బెట్టుక మాటాడు 
నెెత్తీవో6దను పెద్ద సీటినెలను 


డల 


తిలోత్తమ 


ఆ వె. సిండువెరువంబు నెజిసున్న బావికి 


all 


బొలి బిజివినటు తెల మేను 
తష, ఇన్‌, య 
తి8పెమె త్తకుండ దినమైనం గడువ బే 
యెమి జూచి వలంతు వామబేవు! ట్ర 


ఇక నాయన సంతౌసముమవూట చెప్పనక్క_అలేదు. 
ఒక కుమారున కాజటుమొగములు పం జెండుకం౦డ్తు, మటణియొక్ర 
పు జ (డైన గణపతివిషయము మోరే మెజుంగుదురు. 
గీ, ఎప్పుడు మదంబుగాశెడి యేన్లు మొగము 
పుకప్తైడుం[డాళ్లు భరియించు పాణకబొజ్ఞ 
కొంపలను [దవ్వు పెనుపందికొక్కు_ గుళ్ల 
మాత( డ|గగణ్యు(డు లిండిపోతులందు. రి 
కట్టుకొన్న పెండ్లాము కన్న మైన దెచ్చి పెట్ల లేని మగనితో 
నెట్టు కాంపురము చేయవచ్చును, నేనుగూడ నాకపుష్ణా చేత? 
బట్టుకొని యాయన వెనుక తిరిపెమునకు బై లుదెరవలెను. అద్రి 
యటుండంగా నొక భార్య నెత్తీ నెక్కించుకొని మజియొకదా నికి 
సగముశరీర మిచ్చి యతండు పడంతులకు బానిసయె యున్న 
వాండు. అట్టివాని నెల్లు చేపట్టగలను! పట్టితిననుళొనుము! 
ఒక సవణిత్రో వేగుశు కష్టముగదా యిద్దరు సవతులత్రో నెట్టు 
వేసిదును లోక మేమనుకొనునో యనుసందియము బేక మగని 
నెక్తెక్కి. (తొకుగాచున్న యాసిగ్గుమాలిన గంగానమ్మతోను 
మగనిసామేను జీల్చి పుచ్చుకొన్న  యాగయ్యాళి గా౭త్రోను 
నేను వేగలేను. కలహముంకు నాశెంతో భయము. 


సుంవు.._ ఎంత నెజజాణనే తిలో త్తమ! సురాసురవంద్యు.2ై న పుర 


'మేశ్వకుని నీవు పనికిమాలినవానినిగా వరి ంచుచున్నా వు, 
రా ఆ 


ఉపసుం:___నివ్ర కవయితివల నున్నాను, 


ది తీయా ౦కము 43 


జంబు: ఈమెచెప్పీనది నిజమే, శివునిస్థితికన్న నాయవస్టే బాగున్నది. 
నాకు మంచమున్నది. కంచమున్నది. గుడ్డ యున్న ది. తలదామ 
కొనుటకు తొటియాకులగుడిక యున్నది. శంకరునకవియు లేవు, 
సుందు ఎల్ల బేవతలయంను నేవోదోవములం జూపీతివి ఇంక నారా 
యణునివిషయ మైయేమివెప్పెదవు? అతనిని నీశృవరింపగసాడదా? 
ఉపసుం;-__-ఆయనమా తము దోవరహితుండా! 
జంబు:----ఈల పుండుమోందనే వాలినట్టు ఖీము దృష్టి దోషము 
మోందనే పడును. 
తిలో;__మిా రిన్ని విధముల నన్ను. (బశ్నించుట చేత నేను నిప్కా_రణ 
ముగా దేవతాసార్గభాముల యెడల దిరస్కారభావము జూప 
వలసివచ్చుచున్నది. అడిగివప్పుకు చెప్పకమానరాదు. నారా 
యణుండు దై త్యాంతకుండని యతని భాగ్యవశమున గొప్పేరు 
వచ్చినది గాని నిజముగా నతండు మహేందునివలెనే పిటికి 
వాండు,. ఇందుకొక తారాా-ణము, మహాపర్మాక్రమ సంపన్ను 
లగు మోదాననవులకు జడిసి వారియెదుట 'నతండు నిజ రూప 
ముతో నిలువలేక యవతారము లె ల్తెదనని వంక బెట్టి పగటి వేస 
గాండవలె నతండు మాజువేసములు వేసికొని చేయి తాం 
'బేలై పందియై సింగమై మజగుజ్జువాండై లోకముపాలై పోవుట 
మోరు విన్నజేగదా! అదిగాక యతం డెట్టియందగా(డు? 
గీ, కాటుకయుటోఆఅ నెమ్మేను కాటునలుపు 
జనవ్‌రుద్ధ మొనట్లు హా_స్తములునాల్లు 
బొడ్డులో పెద్దతొమర మొదటినుండి 
కాళ్లు సీల్గోడుచుండు చేకాలమందు. లిపి 


అది యటుండవనిండు. ఆలివంకవా రాత్మబంధువులని 
సీరజాక్స్వుండు నిజనివాసమువప్‌డిఛి పొలసము[దమున వసియించు 


44 


తిలోత్తమ 


చున్నా (డు. పెండ్రామునూటవిని యిల్లువాకిలివిడిచి య త్తవారి 
బంచం౭శేరిన దామాదరుం జెట్టిగారవమున కర్త (డు* మరియు, 


. గీ విసము [గకైడు పెనుకూను వెడందపాన్ను 


కక్ష పాతముగలపత్న్‌ వాహానంబు 
విరము లేకుండ నిలీల్లుం దిరుగునాలి 
వలను సర జాక్షునివొత్తు వలదు నారు. ప్రశ 


ఆయనను బెండ్లాడినవపక్షమున చేనుగూడ నాసవతి పుట్టినింటి 
బోయి లెక్క లేనన్ని యషప్తులలో మునిగి బహుభంగనంగత 
మైన నడిసము దములో. గాపురముచేయవలెశు. పెండి లేకున్న 
(బవ్మాచర్యముత్రోనే కాలముగడపవచ్చును గాని యట్టివాని 
వొందు నేను కలలోనెన నమేవీంపను. 


సుందు:...-శహభబాస్‌, తిలోతమా, శహభహాస్‌, తుంటరియెన యా 


నారాయణుని వాలకమును, దుర్రుణములును, సంసారదుర్షశను 
నెట్లు వర్ణి ౦పవలయునో యట్లు వర్లి ంచితివి. ఇందుకు నీకు బహు 
మౌనముగా నేను వె కుంఠయా తకం 'వేంచేయునష్పుడు లకీ 
నారాయణుల నందుండి పారదోలి నిన్నే దానిక ధిష్థాన దేవ 
తగా (బతిప్టీంతును, వనీవచో నె నైపుణ్యమున నారాయణుండు 
వల్‌ ట్ర నిర్భాగ్యుండని నిరూాకిం చితివి, 


ఉపసుం:_ వాక్చాతుర్భము చేత స్‌మె బొగ్గును వజము, వ జమును 


బొగ్గు వేయలలను, 


జంబు: మొదట బోగముద్కి అందులో 'ేశదివు ఖర నోటికి తలుపు 


ద్వారబంధములు లేన్ర, సిగ్గు బిడియము లంతకన్న లేను. 


'సుందు?.-జంబుక ! మ ర్య్వాదనత కమించి మాటాడకుము. 


జంబు'._..- ఓహో! అప్పుడే యభిమానము ముదలుపెటినదా? 
లు 


[12] ద్వితీయా ం౦ంకము శీర్‌ 


ఉపసుం:._అభిమానముగాదు ఈమె పూజ్యురాలగుటచే మాయన్న 
యట్లనియె, 

జంబు:.__-అట్లయిన నేను గన్నేరులు మల్లెలు మొల్లలు జాజులు విర 
జాజులు మొదలె న పూవుల చెచ్చెదను. మా యన్న దమ్ము 
లిద్దరు జెరియొక వైపు గూర్పుండి పూజించుండు. 

సుంము:__-జంబుకా! నీపసంగము కట్టిపెట్టుము. కల్యాణి! మహో 
(వభావసంపన్ను లైన దివ్యులలో నే సీకనుకూలవరుండు లభింప 
నప్సుకు నింక మర్త్య పాతాళ వాసులలోనా వదొరకుట? రత్నా 
కరములో దొరకని వుణులు చెబువులలో దొరకునా? 

తీలో:__ఉద్యానమున దొరకనిపువ్చ మొకప్పుకు కారడవిలో దొరక 
వచ్చును, 

జంబు_వాన కురిసినప్పుడు వీధిలోని యిసుకలో జలగడుగువారికి 
బంగారము దొరకినట్లు సీ కీ లోకమున వరుండు లభించును 


గాయోలు! 


సుందు:__అంతవజకు నీ వెక్క_డనుంనువు? 
తిలో:----మాయనుజ్ఞ యయ్యెనేని గొంతకాల మించే యుండందలంచు 
చున్న దానను, 
ఉపసుం:_నాకలోక సుఖము లుమర (గిననీకు మాయూారు రుచించునా? 
తిలో: రు చింపేేమి! 
తే గీ, నందనముబోలుపూందోంయట లిందుగలవు 
మేడలును వెజయంతము మించి యుంజె 
నిందు డిచటశేకున్న దై త్యేర్యదు యింట . 
నాకు నీ హోలు గనయడు నాకమట్ల, లర్‌ 
జంబు పాపము! ఎక్కడికక్క_జే సరిపెట్టుకొనలలదు, 


46 తిలోత్తమ 


సుందు?సీవిక,_డనుంట మము ను గ్రహించుట, 

ఉపసుం:_మాపట్టణమునకు నీవు నపీనాలం'కారమవ్రుగదా! 

సుందు.జంబుకా! మధుసాగరమను మనయుద్యానవనమున చంగల్వ 
కొలని యొడ్డుననున్న చందకాంతసౌధమునం దీమెను నిలు 
పుము. ఈమెకుం దగిన యుపచారము లన్నియు. - జేయుటకు 
మన యంతఃపుర పరిచారికల నియోగింపుము. అంద తామె 
కనుసన్న ల మెలయగవలయునచని న "క్కి. చెప్పుము. 

ఆఉపసుం:పాలుమాలిననారు దండింపం బడుకు రని స్పష్టముగాం 
చెప్పుము, 

జంబు?.--చి త్తము దేవా! - చి త్రము. (తనలొ) మాకర్ధుముకాలినది. 
ఈ తొత్తుకూంతురు సాశయింపలేక యూడిగముల సేయలేక 
మేము చొావవలెను. ఈ మాయలమారి యీ యన్న దము ల 
నిద్గజని బుట్టల్‌ ంబెట్టినది. చేలు వలలోంబడీనవి. 


(అంద యు నిష గ్రామించు చున్నారు 


వది 
ద్వి తీయాంకము, 


7 | 


Vv 


త 
fr 








or 
లీల తమ 
కు! 


ననన త 
Pas 


తృతీయాంకము 


౦౦ 


రంగము 1—__ఆద్యానవనము 








[ అంతట నెన్నెలలో నొకనానుపుపైం బండుకొని సుందు(డును, 
జంబుకుండును (బనేశించుచున్నారు ] 
సుండు'_జంబుకా! కారణములేని యాపరితాప మట్టువచ్చెనని సిన 
పలుమాటు (గుచ్చి (గుచ్చి యడుగుచుంటివి. కానన జెప్పెచ 
వినుము. |పథమదర్శనంబుననె తీలో త్తమ నాహృదయ మపహ 

రించుకొని పోయినది. . 

ఉ. ఆచిజునవ్య్వు లాబెడంగు లాసువిశాలవిలో చనదయం 
బాచతురోక్తు లానడలయందము నాహొయ లాయొయారము ౯ 
మేచకమైన యాక చము మితు(డ! చేరి మజొక్కసారి చే 
జూచినదాశ నామనసు సొకుచు సోలుచు నున్న ద్మీక్రియకా. 1 

జంబు మొదట చేననుకొన్నంతపనియెనది. ఆపిశాచ మేనిన్నుయట్టినది. 

సుందు:_జంబుకా! అది పీశాచమా? అంధునకు రత్నము రాయి 
వలె దోంచునట్లు సీకాజగనో శ్రహనాంగి దయ్యనుట్లు కనబడు 
చున్నదా చూడు! 

ఉ. మాచితీ నప్పరాంగనల జూచితి వేలుపుటంచయానలక 
జూచితి నాగక న్యకలం జూచితి నెందజో మ ర్త రక నలక 
జూచియెజుంగ నిట్టి బలుసోయగముక నెఅజవ్వునంబు చే 
నేచిగురాకు(బోడికడ నిట్టిపడంతుక యెందు అేదుగా. 2 


48 తిలోత్తమ 


జంబు*_తొవలచినది రంభ తౌ మునిణగినది గంగ యను సామెత 
నిజము. నీకంటికి నచ్చ లేదుగాని దీని తలదన్నిన యందగ త్రీయ 
లెందణో లోకమున నున్నారు. 
సుందు'-_నీవు సరిగా నాలోచించుకొని మాటలాడ లేదు. ఈ యంద 
మేమందయానలయందు. గనుంగొనము. చూడు! 
సీ పడతి కట్టుటచేతం బసిండినువ్వలువరు 
నెన్న డు లేనట్టి యెసక మెసంగ 
రమణి కాల్బుటచేత రతనాలనగలకు 
వర్ణ నాలితమౌ వన్నెగలిగె 
మసవ పూయుటచేత మంచిగందమునకు 


రమణీయమైన సౌరభ్య మొవవె 
యలనాల తుబుముట నలరుగుత్తులకును 
గమనీయతరమైన కాంతి యొదవె 
న్‌ యువిద నంచారమునరించుచున్న కతన 
నవనికంతరకు నొకవింత యంద మొననవె 
తేజున స యిందందుం దిరుగుచుంట 
వేల్పువీటికి నెంలేని వెలితి గలి”. 3 
జంబు ఈ తొత్తుకూంతురు రాబట్టి భూలోకమున కందము స్రర్షము 
నకు వెలితి వచ్చినదా? _స్వర్ల లోకమునకు శగిపీడ వదలినది. 
అది మనలోక మునకు బట్టుకొన్న ది. ఈ పిచ్చిపిచ్చి తలంపులు 


(oa 


మాని యో నిండుచంవురుని పండువెన్న్నెలచలువ హాయిగా 
ననుభ ఏంపవయ్యాా! చన్నిళ్ల లో (బవెశించిన దున్న పోతులాగు 
“నేనెంతో చల్లందనపు సౌఖ్య మనుభ'వించుచున్నా ను, 
నుందు? _జంబుకా! 
కే గీ. నిండుజాబిల్లిగా దది నెలత మొగము 
పండువెన్నెల గాదది పడంతినన్వు 


[1] తృతీయా౦క ము 4&9 


మచ్చగామసు మది మృగమదపుబొట్టు 
తార లవిగావు దానిముత్యాల సరులు. ర్స 

జంబు సరి సరి! |పపంచమంతయు నీకు నేటిరేయి తిలో త్రమా 
విలాసమువలెం గనయణుకుచున్న ది గాంబోలు! కామిలరోగము 
గలవానికి జగ తృంతయుం బచ్చ నై నట్లు కామగహభాధితుండ 
వైన నీకు. దిలోత్తమ తప్ప నొండువస్తువు కానయడుట లేదు 
గాంబోలు! 

సుందు:--మి తుండా! ఒక)-సారి తిఈో త్తమ నిక్క_డకు( దీసికొని రాం 
గలవా 

జంబు: అబ్బో! దానికుకు'-లు దానిబెట్టుసరి చప్పనలవిగావు. అది 
యిక డికి వచ్చునా! 

సుందు:___పోనీ! నన్నక్క_డికిం దీసికొనిపోదువా? 

జంబు? _తీసికొనిపోయెడిదేమి!  బుజముమిోంద నెక్కించుకొనవలెనా 
యేమి? నీవెంట నేనువచ్చెద నడువుము. జగ త్ర య విజయ 
బాహుబలస్రుపన్నుండ వగు నీవు దానిదస్తజకుం బోవుట యుక్త 
ముగాదు, ఇంతబకురకుబళికి యింతేతపస్సు చేసి బోగముదాని 
దర్శవమునకా నీవు వోవలసినది! 

సుందు;---జంబుకా! దాని దర్శన మ్లైంతటి యదృష్టవంతుల కగును? 
అది సులభమని తలంచుచున్నావాః అది అనుగహించినచో 
నిందాదిదిక్స్పాలకులు నారాయణాదులు దానికి నమస్కరించి 
తవు మకుట మాణిక్య కాంతులచే దాని చరణారవిందములకు 
నీరాజన మొసంగరా+ అది కనుసన్న చేసినమ్మాత్రమునం దేనె 
చుకళావై నీలు ముసరినట్లు ముక్కో_టిదేవతలు దాని చుట్టు 
మూగియుండ రా! 

జంబు: అ మ్యా! నేనుమాత్ర మట్టు తలంచుట లేదు. ఈ మిండక త్తె 


క్‌0 తిలోత్తమ 


"దేవతలలో నెవరికిC బనికిరాక పోవుట చేత నే యోాలోక మునకు 
వచ్చినదని నను తలంచెదను. అౌ్లు "కాని యెడల స్వర్లముకన్న 
మర లోకములో నేమియతిశయమున్న దని వచ్చినది ఇకూడ 
నంతకంకు నెక్కువ చక్క_నివాం[డు కలరా అంతకంతకు 
నెక్కువ భోగ్యవస్తువు లున్నవాః అంతకంకు నెకూవవై భవ 
మున్న దాః ఎక్కువ శూరశకిఖామణు లున్నా రా? 

సుందు:---టరి మూర్తుండా! అకూడ తనమనంబునకు నచ్చినవా రెవ్వరు 
లేకపోవుబచే నికూడకు రావలసెనని యది నొక్రి-వక్కాణింప 
శేదా* ఆమాటలు నీవు ఏనలేదా* 

జంబు:----9ది "వట్టిబూటకము. అది యేదోపన్నుగడ పన్నుకొని వచి 


స్ట 


నది. అది కల లకు బుట్రైనయిల్లు, బోగముదాని నోటికి శుద్ది 
బద్ద మున్న దా 
సుందుః:_జంబుకా! సీవట్లన్న నెనెప్పుకొనను. నిజముగాం జెప్పు. 
వేల్పులలో. జకూనివాం జవయ! అదియన్న మాటలు శిలాక్ష 
ర ముత, 
జంబు:.__-అట్రయినం బదునాల్దులోకములలో పీవొక్కండవె చక్కని 
వాడవని నిన్ను వలచి శె బడవచ్చినదా? 
సుందు?:.__వమో యెవరిని వలచివచ్చినదో! -ఈ వృధాపసంగ మేల! 
దానికడకు నీవుపోయి దాని నిక్కడికిం బిలుచుకొనివత్తువా 
తేదా? చేను తాళజాలకున్నాను. విరహ తాపము దుస్పహ 
ముగా నున్నది, 
గ. పొడుచుచున్నాండు చందుండు పొడవులయిన 
కిరణళభూలంబులను నన్ను6 గరుణ లేక్ష 
యెయుచున్నా (డు మన థు 'జేపుమోఆం 
దియవింట6 బూన్రలు గూర్చి తెజపి యిడక, ర్‌ 


తృతీయా౦క ము గ్‌ 1 


జంబు:తడిసీిన నూలుపోగులలాగున నెంతో చల్లగానున్న చంద 
కిరణములు నీకు శూలములలాగున్న బాశ మా నాయనమ శ్రి 
పండుగనాడు గోడకుం బెట్టిన నున్న పుచుక,-లవలె నీ దుక,- 
లెంత యందముగా నున్నవో చూడు! ఆహాహా! ఈచం దుండు 
పెద్ద కచ్చికవలె నున్నాడు, కచ్చిక నంటుకొన్న మసిబొగ్దువ లె 
చానిళలో నల్లనిమచ్చ కనబడుచున్నది. ఇటువంటిసమయములో 
సౌఖ్య మనుభవింప లేక యుస్పుగస్సురసి తాపపడియెద వేల? 
అదిగాక మన్శృథుండు తియ్యవింటిలో, పూనవులుగూర్చి నిన్ను6 
నొట్టుచున్నాండాః ఏదీ! యొపువై ఏనం గనయబడదేబి? ఈ 
విరహతాపాలు.. ఈ కోపాలు మే మెన్నం డెటుగము. మన్న 
థుంకు మమె ప్పుడు కొట్టంజేమిః వానిమొగముమండ వాయు 
గొప్పవారినేగాని పువ్వులతోం నొట్టయేమొ! 
సుందు:---ఓరిమూర్జుండా! విరహతాప మనుభవించినవారికే తెలి 
యును. [పసవ వేదన బిడ్ణలంగన్న దాని కేగాని గొాలికి చెలి 
యదుగదా! మన్గభ బాణా పహారములు కంటి కగుపడనిదెబ్బలు, 
మన్నుథుం డనంగుయ గదా! గ 613 
తే గీ. ఎకుట విప్పి పో రెడుశ తు నెట్టుల se 
జలము బలము 'పెంపునుజూవి గెలువవచ్చు, 
చాటుదెబ్బలు గుడు సాహసనులను 
నెట్టి బలశాలియెన జయింపం గలండె! ( 
అందుచేతనే, 
గీ, కాలదండంబునకు రు యుళూలమునకు 
శ కువ జంబునకు విష్ణు చక్రమునకు 
జడిసి యెజులని చే నిప్లు జడి మువల' సి. 
గమ శ్రపంటికి నలపూన్రటమ్ములకును. 7 


స్స్‌ 9 తిలోత వు 


ఆడీ 


జం బు _ఓయినాయ నా! ఇటువంటి బాధలు వేయిజన ముల కైన నాకు 
వస్తు. ఇవన్నియు మారే యనుభవిపుడయు ఈ విధముగా 
నంతో తహతవా పకునటువంటి బోరు స్వర్షలో కదండయా(త 
కెట్లు బె లుదేటుకురు? నంబకుండు సేనల సిద్దము చేసి నాడు, 
తలకొక (నుక? డమృత మెప్పుకు (తాగనగునని రక్కసులు 
మిక్కీ_కీ. యువ్విళ్లూరుచున్నారు, నీకృణాడ నమృత పానము చేసి 
చిరకాలజీవివి కావచ్చును నాకలోకని వాససౌఖ్య మనుభవింప 
వచ్చును. 
[ అంతట శంబఒరుండు (వవేశించుచున్నా (డు క 
శంబ(తనలో) దండయా,తాసన్నా హమంత యు సిద్ధమైనది. 
ఈవార్త సుందమహాోరాజుతో విన్న విం చెదను, 
సుందు* జంబు కొ! 
ఆ. వె. అడియె యనుతభాండ మదియె చింతామణి 
యదియె వై జయంత ముది యె స్వర 
మది యె కల్పవృక్ష మదియె నందనవనం 
బదియె విజయలత్సీ యరయ నాకు ష్‌ 
ఫంబ!... దేవా! జయము, జయము. 
సుంవు--జంబుకా! వింటివా? 
(అని పై పద్యమువే మరలయ జనువుచున్నా (కు) 
గంబి-మహాోరాజా! జయము జయము, 
సుందు:._.-(కన్నులు మూసికొని మాటలాడండు) 
నంబ_జంబుక! ఇది యీమి? 
జంబు నీపిండము నా శ్రాద్ధము. ఏమనిచెప్పను? 
ఫంబ___ఏమిరా! అట్లు (పేలుచున్నావు? 


జంబునేను (పేలుట లేదు, మహారాజుగారియవస్థ మాటిహోయినది, 


[14] తృతీయా౦కము కర్రి 


మనము చేవశలమిోందికి దండు వెడలందలందుకొన్నవా ర్త విని 
వారు మహారాజుగా౭ిమోందికి మన థునిబంపీనారు. ఆవాంటున 
నుండి యూవాయటుననుండి వాడు మహారాజుగారిని కుళ్ల c 
బొడుచుచున్నా (డు. 

కంబనీ చమత్కారభామణములు గట్టిపెట్టి స్థికియెమో చెప్పరా? 

జంబు:--స్థితి దుస్థినతి. అవస్థ మన్మథావస్థ,. మనమాట లాయనకు 
వినంబడుట లేదు. ఆయన తిలోత్తమను వలచియున్నాండు. 
దానిని నీవు తీసికొనివచ్చితినా నీతో నాయన మాటాడును. 

సంబి_-మన దండయా[త గంగలో. గలిసినది. 

జంబు: ఆదొంగతొత్తుకూ(తు రెప్పుడువచ్చినదో యపష్పుజే గంగలోం 
౫లిసినది, 

శంబి-- ఇప్పు డి సంగతి యీయనకు విన్న వించుకుట్లు? 

జంబు ఈయసను మేలొల్పుటకు - నేనొక చమత్కారము జెసెద 
నుండు 

శంబ__ఏలాగో నీతెలివిచేత మెలకువ తెప్పించుము, 

జంబు: మశారాజా! ఇదే తిలోత్తమ వచ్చినది. లెండు. 'లెండు. 

సుందుా(కన్నులు మూసికొని లేచి) వదీ న్న్మాప్రాణసఖ* ఏదీ నా 
బహిః పాణము? పదీ కామ'దేవునినూతనశ స్ర్రము. (అని జంబు 
కుని గసెగిలించుకొని చాడకొతికి ముద్దు పెట్టుకొనుచు న్నాండు) 

జంబు_అయ్యా! అయ్యో! నేనుగానయ్యా తిలో త్రమను, నేను 
మో వేడుక చెలికాండను, జంబుకుండను. జంబుకుండను, నీముద్దు 
ముక్కలై పోను! నన్ను ముద్దుపెట్టుకొనకు. 

నంబిదేవా! ఏం మన జంబుకు(ను. విడి చి పెట్టుము, 

(అని చెయిబట్టుకొని లాగుచున్నా(డు) 
సుందుః__-నమి! పండు మన జంబుకుండా, తిలో త్రమకాదా? 


స్ట్‌ న్నే తిలో త్తమ 


జంబు అమ! స్‌విరహా తాపము ముండి పోను. నాబుస్ట చెడంగెఅిక్షి 
నావు. అమ! చిమ చిమ లాడుచున్నది. (చేతితో తడిమి 
అయ్యొ! నెత్తురు వచ్చుచున్నది. మానిసికాటుకు మంనులేదు. 
అయ్యూ. రు చచ్చినోదునుగాటలోలు! వ్రత నాభార్య కెవరు 
దికు+-? పాపము! దానికి చేనొక్క_డనె మగండను గదా 
దాని (బతు "ేవగనో! 

శంబికీర్కీ మూక్చండా! ఇది సీస్వయంకృ తాపరాధ ము. తిలోత్తమ 
వచ్చినదని చెప్పయ్బి యెకాటనున్న మానిసి తిలోత్తవు నుని 
యాయన నిన్ను కౌశిలించుకొన్నా (డు. వైలివితక్కు_వపని 
చేసినందుకు ఫల మనుభవింపవలసినటె. 

జంబు;---నాశేదై న మందు చెప్పవయ్యా! లేదా వైన్యునింటికిం దిసి 
కానివో, 

శంబి'భ యపడకు! అది చోంగగాని నెత్తురుకాదు. కాటు లోతుగా 
పడ లేదు. 

జంబు:.---నేసేీపినమున నాతిలో త్తమ మొగము చూచినాను. ఆపాడు 
మొగము చూచినందుకు నెత్తురు కన్ను ల జూడవలసివచ్చినది. 

సుందు:._-మూద్టుండా! నాయంతరము సీయంతరము చడెలీయకుండ 
నాతో? బరిహాసమాడెద వా* దాని కిదేని క్ష. 

జంబు నాతలికడుపు చల్లగా, నామెండ్రాము మంగళసూ త్రబలిమి చేత 
నేను నేండు పఫులినోటి కండవల బయలుపడినాను. ని విగహ 
తాపము బంగారుగాను! ఎంతపని చేసితివయ్యా. 

శంబ:= (తనలో) కామార్తులకు స్రీ పుస భేదము, చేతనా=_ చేతన 
భేదము తెలియదన్నవాట నేండు సార్థక మైనది. 

సుందు...శంబరా! ఈ రాతి? సీ వేల వచ్చితివి! 

జంబు:-----నన్ను క అవీంచుటకు వెజపించుటకు. 


తృతీయా౦క ము రస్‌ 


కంబ: దేవా! నాకలోకముపై దాడివెడలుటకు సకల సేనా సన్నా 
హాము చేసి యుంచినాను. చేవరవారి మహోాసేన మదగజంబు 
లను కొండలును, తుకంగంబు లను తరంగంబులును, పదాతు 
లనెడు మత్స ఏమకరనికరంబులునుు రథంబు లనియెకు నోడ 
లును గలిగి మహాసము[ద్రంబు తెజుంగున భయంకర కోలాహాల 
సమేతంబై యున్నది. 'దేవరవారి యాజ్ఞ యమయ్యె నేసి 
సః కాల్బలంబుల పదాఘాతే ఘట్రనలచే 
శేపాహిపడగలు చివుకునట్లు 
భదదంతావళ భయద ఘీంకృతులచే 
దిగ్గజుబులతలల్‌ దిరుగునట్లు 
పటహాశకాహాళ భూరి ఛాంకరణంబుల 
గగనమండలమెల్త 6 గలంగునట్లు 
తురగరింఖా సముద్భూక రజంబుచే 
ఛానుముడలి కానంబడనియట్లు 
గీ అమరకోటుల గుండియ లవియునట్లు 
వేల్పుచేడెల గర్భము ల్విచ్చునట్లు 
స్వామి! నీసేన యాధత్రివిన్టపముమింద 
నడమ బూగునాబ్దుభువనంబు లడలునట్లు. 9 
సుందుః?_శేంబరా! మేమిప్పు డస స్థముగానున్నా రము. మాకు మన 
_స్పిమితము చేదు. 
కంబ ఇంతలోనే చేవరవారి కింత యస్వస్థతకల్లుటకుం గారణ మేమి? 
సెలవయ్యె నేని (పతికారవిధానము చేయించువా(డను. 
జంబు-- బాబూ! సీవు వైద్య మారంభించినావా భూఛభార మణంచి 
వేయుటకు? సీ మూతలు పగవాని కుపయోగింపుము గాని 
మి|త్రునిపోాంద నుపఠోాగింపకుము. 


్‌6 తిలోత్తమ 


సుందూః_శంబరా! నీకు. గారణములతో. బని లేదు; నిచిక్రిత్సలత్రో 
మాకవ సరము వేను, 
శంబ;.__ దేవా! దేవరవారి హితాభిలావీ. నగుటచే చే నొక్క_మాట 
నవిసేయుచున్నా ను. ఆగహింపకుందురుగాక! తిలో త్తవమను 
జూచినదాదిగా మోాచి త్తంబు తదాయ త్రమై యున్న ట్లును దాని 
సమాగమ మషేషీంచి మీరిప్పుడు మనస్పాపము నొంకు 
చున్నట్లును నాకు దోంచుచున్నది. తిమితిమింగిలములవంటి 
మోసోదరుల బ-ధింపందలంచి చేవకలుపుఫినయెఆ శాస. అరటి 
యంగన గాదు. నారాయణుండు త్ర జగనో నానావతా 
రముం దాల్సీ దానవుల వంచించిన ళ్లు జగన్ళహనమెన 0౧మూ 
యంగనగూడ దానవుల భంగపుచ్చుట క వచ్చిన = చానిహోస 
ములు మోసములు, దానివిలాసములు సౌఖ్యాభాసములు. 
దానినోట నమృతరసము, మనస్సులో విసము గలవు. మిరు 
వంచింపంబకుచున్నారు. గాఢ మోహానిదనుండి మేలొరానుయజు* 
ఇది కాముని సమ్మోూహనాస్ర్రృమువలె మిము శ్ర మైమజచునట్లు 
చేసినది. 
గీ తరుణి లావణ్యర సమును దనిఏితీఆ 
మారు న తొంజలుల. (గోలి మెదలకుండ 
మద్య పానంబు చేసిన నునుజులట్ల 
నొడలెజటుంగక చెడిపోవ్రచున్న వారు. 10 
సుందు:___మూరుండా! నివ మాకు చకూటులం దెలుపవచ్చితివా! 
సీ హిత్రోపదేశములు చాలు! నేను చతుర్తశభువన నాయకుం 
డను, దానవసార్వభాముడను. సీన్ర సేవకుండను, దాసుడను, 
శంబి_అది చేనెటుగసకును. మారు కోపగించినను సచే నాసాగమి 
భ్‌ శ్రీ మరల నక్త పలు, ముని నన్ను పురికొల్ను చున్న ది. 


[15] తృతీయాంకము క్ర? 


సుందు:.--అట్టయిన నాయాజ్ఞ వినుము! పరాయ త్తచిత్తులు యుద్ధము 
వంటి యుతగ్భాష్టకార్యముల సామర్గ సిముత్రో నెజ వేర్చ్పజూలరు. 
కావున నీవిప్తుడ యుపసుందునిపాలి కరిగి సకల దానవ సై న్యం 
బులతో, |తీదశొలయము సె దండువిడియుముని నొమాటలుగా 
నాతనితోం జెప్పుము, 

శంబ__చి త్రము దేవా! అట్ల చేసెద, 

జంబు! ఇక్క డీదొరగా రింతచేసినారు. ఇశ నాయనగారా కార్య 
సిద్ధి చేయు వారు? 

శంబి_ఆహాో! ఏమి కాలవై పరీత్సము, ఈ పలుగుముండ వీడుగువలె 
వచ్చి యీయన యుత్సాహవృక్షమును మాడ్చినై చినది. ఇంక 

పసుందు. డజేమనునోగడా! ఆయన యీయనతమ్ముండు 
గాడా! ఆయన య్మేపవాహములో c గొట్టుకొనిపోవుచున్నా 
డో? అయినను (బయత్నిం చెదలగాక! 
(అని నిష్కుమించుచున్నా (డు) 

జంబు:- అయ్యా! మోకిప్పటికి శన్మిగహము వడలిపోయినది. మరల 
మీరు తిలో త్రమను ధ్యానించుకొనుచు నుండవచ్చును. స్పర్ష 
దండ యా తనుగుజించి మిమ్ము నడుగువారు "లేరు, 


సుందు?---జంబుకా! నామనస్సు స్వర్షముమిోందికిం బోన్రట తేవు. 


గీ సఖయ సంసర్లముండల స్వర్ష మేల? 
యతివవాగమృతంబుండ నమృత మేల! 
తరుణి పృథు నేత్రవారిజాతంబు లుండ 
పారిజాతంబు లేల? నిస్ఫలము గాక! 11 


జంబు వెలికి వేయివిధములు. ఒకని కాండుదాని వెట్టి, ఒకనికి సొము గ్‌ 
వెలి, అందులో నిదొకటి. నేను రెండుళొప్టి లీంతకల్లు (ఆగి 


చర తిలోత్తమ 


నను + నాశెన్నండు ' నింతమైమజపు రాలేదు. సుర చేయనిపసి 
సురకాంత క్షణములోం చేసినది! 
నుందు _అందతిని నెక్కి రించువెజ్ల నప, ఈ వెట్టుల శేమిగొని త్రీలో 
త్తమ యొద్దకుంబటోయి నాయలవుట దానికి విన్నవించి నావై 
నన్ముగహము గలుగునట్లు చేయుము. 
గీ తనకు నును జల పుకు దాసు. డనుము 
(పీతి దన్న ష పట్టపుదేవిం జేతు ననుము 
పఎచుముఖులచే చేవ చేయింతు ననుము 
చెనరు లేకున షం (బాణము ల్న్‌్లువ వకుము, 19 
పో! చేగముపో! ఆలస్య మవ్ఫ్బాతం విష, న్ముకుమాట నెటు వా? 
జంబుఅయ్యా! ఇదిగో పోవుచున్నాను. సోవకున్నచో |బతుక? 
గలనా (తనలో) రాజునకు వెడుక చెలికాండగువాండు తన " 
యజమానుని వియురాండకు రాయబారములు గొని హోన్రట, 
వారి కలయికలకు. దగినచోటులు వెదకుట, మిండక తెలం 
చార్బ్చుట యను మహాకార్యములం జేయవలనసిన వాడే. 
ఏయుదో్యగమైన, జేయవచ్చునుగాని పరమనీచమైన యీతార్చు 
పని చేయలహాడదు. జీవించుటకు గౌరవమైన వృ త్తి యేదై నను 
లేక, కుటుంబమును పోవించుకొన లేక యీపాడుపని చేయుట 
కొప్పుకొనవలసివచ్చె. అది యేమనునో? తన్నునో_ కొట్టునో-_ 
తిట్టునో? వెళ్లకసోయిన నితం డాపనియే చేయును. దిక్సాలకు 
క? జేవకలను ధిక_రించిన యీాదేశ దిమ్మరిముండ, యెలు౯6గు 
గొడ్డువలె శరీరమంత నల్లని రోమములుగల్లి బొగ్గులబుట్టవలె 
sa యా యయ్యను వరించి వచ్చ బాహు జి దది 
నా నడకవేశుగాని ముజ్‌ోోక విధముగా బరిణమించదు. 


పా 


తృతీయా౦కము 59 


రంగము 2.వుటి మొక యుద్యానవనము 
[అవ్వడు పీశథముమీ(ద (గూర్చుండీ ఉపసుందు(డు, వేడుకవెలి కాండగు 
శౌ సకుండు (సవేశించుచున్నా రు] 
ఉపసుం:-_-శె"నకా! చీశటిపోయి వెన్నెల యొంతమనోహరముగా 
వచ్చినదో చూడు. 
తే గ. కాలపురువునికొఆకు నిశాలతాంగి 
బత్తి గగనతల్పబున( బజచినట్టి 
తెల్లదుప్పటియట్లు చం దిక దనర్చె 





దానిమైనున్న పూలట్లు తార లలరు. 18 

వ్‌, '—మానాయనమ్మ గంజివార్చుకొనుట కుపయోగించు చిల్లి 
యి త్రడిసిబ్బివలె నీచం దమండలము నాకంటి కగుపడుచున్న ది, 
నేను చిన్నప్పుడు మొలకు మెడకు గట్టుకొన్న గవ్వలగుత్తుల 
వలె జుకరాలు కనయిడుచున్న ఏ, 

ఉపసుం: ఆహాహా! ఏమి యామలయమారుత సౌకుమార్యము. ఏమి 
యీ వెన్నెలచల్ల (దనము. ఏమి యా యుద్యానవన రామణీయ 
కము. అన్నియు నాకత్యంతానందము నోసంగుచున్నవి, కాని 
యిట్టిసమయమున నానందపరిపూ ర్తిచేయు [పేయసి లేకపోవుట 
గాప్పలోపముగదా! 

శౌన: అట్లయిన నీ! పేయసియున్న యంత్క పురమునకుంొము ద! నీదేవి 
మైన వృజజ్వల సకలాభరణభూ మీతమై పడకటిల్లు సీంగారించు 
కాని నీరాక నిరీకీంచుచుండును., 

ఉపసుం: వ జడ్యాల నాకు నిన్న టివజశే (ప్రియురాలు, 

శౌన;...అదియే మట్టనుచున్నా ను? 

ఉప:...-మూర్థుండా! నీకు. చెలియ లేదా? 


60 త్రి లో త్తమ 


గీ, నాకనులచందమామయు నాదునిధియు 
నాము పాణంబు నామపుశ్యములపుట 
నాయదృన్ష దేవత యును నాధనంబు 
చేరుళకడ యు! దిలో త్తమ యెటుంగు ముక, 14 
శ న--అయ్యో! నేవింకను బెరటిదారినే యున్నాను. ఈ వన్నెల 
వీసనకజ్ఞు-_ యూ మానుబమారి_ యీ కుకు-ల యిక్క_ 
యా బొంకులబుంగ_ యమా కొంపలమాపెకుకొఆఅని_.. యా 
నంగనాచి, యొజ్ఞగా_ బుజ్ఞగా 'వేసాలువేఘుుకెస్త మొగము 
మెజటులలు పూసికొని యక్క డివొ యెరువ్రవగలు వేసికొని 
రాలగానే'దాసిమాటలకు. జికిం- నాగ స్వరముపిని పాములవాని 
చేతం జకుూ- సర్పమువలె న్‌వు దానికి లోంబడితి వా? ద్‌నివో 
నీ పతాపముసరి, 
ఉపసుం:---మ్మితుండా! నీవన్నమాట చిజము! 
గ, మడిం (బకౌపంబు (వలెను వముదన తెక 
మంతకంతకు నతిశ్వయ మ'సచురుం జె, 
కత్తులను బూనవ లనన్న కాంక్ష, జాత. 
గలకి పొత్తుల సెం బాణం గలంగి వముఃంసు. 15 
ఇ"న;._అయ్యా! సియంత్కపుర కాంతల కన్న నివగలాడి మెక్కు_డు 
సొగనుక తిను యని యామెం/ార్సి మేలుపడితివా* అధిక 
గుణవంతురాలని దానికై యాసపడితివా? చేకువచుటముని 
చేరందలంచికివా? 1 
ఉపసుం: _మూథుడా! సాయంతఃపుర కా _న్తలలావణ్యము డానిచరణ 
పలవంబులకు చాస్యము చేయుటకై నం దగదు.  నాకాంతల 
సౌందర్య మే గాను_ సకల దై వాంగనా లావణ్యమును దిని 
సోయగముముందు దిగదుడుపుపెట్టుటశై నం బనికిరాదు. దాని 
(పభావ మెట్లిదో యెజుంగుకువాొ? చూడు! 


[10] Cro ee గ్‌! 


టు. 
య 


వి హరుం డీమె కెమోా తై యాతు (గోలిన , 
విసముమేసిన. నోటి వెగటు, పోదె! 
చందు. డీలావణ్యజలధిలో నీందిన. 
మలినమా తనమచ్చ మాయకున్నె? 
పుష్ప బాణుడు దీని పొందుగ ల్లెడునేని | 
దనమేను వెండియు. దాల్ప్చకున్నె? 
నరవారిమె దీనినవ్ర్వ వెన్నెల పడ్డం he 
దనమేని నలు వెల్ల దజుగకున్నె! 
ఆ. వె. మునిజనంబు దీని ముఖమండలము గన్న — 
జపము విడిచి యుగ్రతేపము విడిచి 
యెల్ల నీతి విడిచి యెదవోవు గిత్తల 
విధముదో(ప దీనివెంటం బడ₹? 16 
శ "న;___పై మెజుపులజూచి నీవు మోసపహోవుచున్నావు. ఇది మేడి 
పండు వాటముగా నున్నది. మెజ యుచుండునదెల్ల మెజపు 
గాను. కొంగయు హంసనలనే తెల్లగానుండును. 
ఉపసుం?ఎబుక గలిగి మాటాడుము. అంతయు  నేనెజుంగుదును. 
ప్రపంచమునం చెవ్వరును దానికి సాటిరారు. దాని కుపమింప( 
దగు వస్తువులు లేవు చూడు! 
గీ, అప్పుడపుడు కళాహీన మగుచునుండు 
చంకురుండు దానిముఖసామ్య మందుకొట్లు 
బురదలోం బుట్టు నె త్తి పూవు లెట్లు 
చెలియకందోయి పోలిక? జఇందలలనవు? 17 
ఆ కురులయంద మేమనవచ్చును! 
శె”న.కురులు గాను. మీోవంటివారి మెడ కురులు. సీకిప్టము కుదిరి 
నది గనుక దానిని తెగవర్ణించుచున్నాను. ఇహ్షమైనచో నల్లని 


గల లిలో త్తమ 


వన్ని యిందసిలమాణిక్యము లగును. ఆకుపచ్చని వన్నియు 
గారుత్తతము లగును. ఈ నొడవలేనా, స్వర్షదండయా[ తమా 
మైన నున్నదా* శంబరుండు మహోత్పాహముతో, తల 
విజయయోసికాని తిరిగి సేనల గూక్పృచున్నా (డు. 
ఉపసుం:._-నిశేనలు దొంగలువోల! నిదండవమూ త తసలుబడ. నా 
"కెందుకు రాక్‌ మన శ్రభుండు తనసేనానాయగకు లె న వసంతమలయ 
మారుతములత్రో, శుకకీకాది ల నంబుం గూర్చుకొని నాలు 
దండువెడలినాండు. - అతనిెవారినుండి తప్పించుకొన్న పుడుగ దా 
నను వల్పుఏటివై దందువీడియుట* 
గ, అకివకూటమి నాకిప్పు డబ్బదేని, 
నకట! తై /లోక్య స్నామాజ్యమైన నొల్త, 
కవులలోచన పొందులు గలి కేని 
నల తై /ళోక్య స్మా మాజ్య మిక నాకు, 18 
న షో! రెంశుపద్దతుల చేత నీకు స్వర్షస్నా మాజ్య మక్క_ ఆఅ లేదు. 
“త్రో (ప్ప సతో [భష్టః' అన్నట్లు నికు దండయాత్ర 
చిక్కదు. దీనిపొందు చికూదు. 
ఉపసుం చిక, కేమి! అది నాకంబు విడిచి నన్ను వెదకుకొనుచు 
నిక్క_డికి వచ్చినదిక దా? 1; 
క న;__బెను! నిన్నె వెదకుకొని వచ్చినది. నన్ను వెదకుకొనివచ్చిన 
దేమో యని చే ననుకొనుచున్నాను. నీ యందముకన్న నా 
యందము తక్కువా? కాదంకు నామేను కొంచెము ముడు 
తలుపడీనది, వయసు గడిచినది., అప్పుడప్పుడు మిరు కొట్టిన 
చెంపకాయలచేత నై ననేమి, ముసలితనము చేత నేవి పండూ డినవి. 
ఉపసుం:---మూర్జుండా! నోరు మూయుము, ర్త 
శ "న:---అయ్యా! అడిగో మనశంబరుండు వచ్చుచున్నాడు దండయా 
(తను గూర్చి యడుగుటకుంగాంబోలు? 


తృతీయా౦కము 63 


శంబరుండు:(తనలో) ఆహా! సుంచనియంతవాండు బోగముతొత్తు 
కూంతురువలలోంబడి విజయయా[త్రోత్స్పాహము విడి చినప్పుడు, 
వానితము డుమ్మా త్రము చేటువిధముగా నుంకనా* ఒకవేళ 
నితండు దుర్వ్య్యసనసక్తుండు గాకయున్నను దండయ్మాత్ర తానా 
క్కడ నిర్వహింపంగలండాః సశే! చూచెదంగాక, 

శౌనః__శంబరా! రా. రా. మంచిసమయమున కే వచ్చినాను. 

శంబి దేవా! జయము, జయము. 

ఉపసుం:__-శంబరా! ఇప్పు జేలవచ్చితివి? 

శంబ: దండ మా తావిషయము మికు జ్ఞాపకముచేయుటకు. 

ఉపసాం:_వఏమి! రాజకార్యములు విన్నవించుటకు సమయము లేదా? 

తగినస్థలము లేదా? ఈవేళ యావేళ యనక_ యీనెల వానెల ' 

వనక_ యర్థ రాశత్రమునందు నపరాత్రమునందు6 జెప్పవచ్చునా! 

కాలము గడచిన వాండవు. లోకానుభవము గలవాండవు. బుద్ధి 

లేదా! 

శ్రా, —(తనలో) బుద్ది ద్ధి మున్న పక్షమున నిదగ్గణి కొలువే చేయక పోవును. 

_ శంబి_దేవా! ఆ అ గహింపకుండు. Me చేను బోయి 
యీోవార్త ర విన్నవించితిని. కాని యాయన తన కృన్వ గా 
నున్నదనియు, మాచేత దండయ్యాత నడి రము శిల 
విచ్చుటం చేసి మోాకడకు వచ్చితిని. స్వామిభ కిచేంతుండ నె 
వచ్చితినిగాని మోమనంబున కాయాస ము గలిగింప రాలేను 
తప్పున్న క్షుమింపుండు. 

ఉపసుం:__అట్లయిన నాకు నస్వస్థముగా నున్నది. దానవచ్మకవర్తి 
యెన నసుంనుజే లూ దండయాత్ర నకుపుంగాక! 

శౌన;___అందథికి తలొకరోగ మున్నది. ఈ శంబరునకు నాకు చేరో 
గము లేదు, 


64 తిలోత్తమ 


కంబ దెవా! ఆయన దండయ్మాతే మిమ" శ్రనడుపునునియె. మిరాయ 
నను వడుపుమనుచున్నారు. ఇది దానవకులమునకు మహారిప్ట 
సీతువని తలంచుచున్నాను. నేనొక- మనవిచేసెద. చిత్త 
గింపుండు! 
ఉఊ ఈ సమయంబు దా(టి చనునేని సుపర్వులు దైత్యకోటి ను 
ద్వాసము చెప్పీ పంపువురు దైత్వ్టకు లేశ్వరు లెల్ల నస్రస 
న్నా సీసము జేసి కారడవ్రలం ముం దపంబులు సేమనచ్చు స 
న్నా నీసము బరానవచ్చు దితినంద నులందణు గాఢ నిన హాకా. 18 
ఉపసుం: మంచిది! మేలె నప! రక్క_సులం“ఆటు యోగులు మౌ 
నుల్కు సన్నాసులు , నై నపక్షమున లోకములో మనకు 
సు(పతిష గలుగును. 
శెన___అందజు సన్నా వ్రసులై నపక్ష మున ఫీక్షలుపేయువారు లభిం 
తురా తలలు గొజుసటకు మంగళ్లు దొరకుకురా*? 
శంబ-దేవా! మోపు తిరసొారముగా మాటలాడ(జనకు. నేరు 
కుండ పగులగొట్టిన ట్రున్న కున్నట్లు మాటాడుచున్నాను. 
వినుడు! మోరు, [emi తిలో తమయను మ త్ర కాళిని 
యందు జి త్తంబునిలిపి ప పరాయత్తులె యుత్తాలంబగు ను త్తల 
పొటునొంది మె త్తవడియున్న వారని నాకుం దో౭చుచున్నడి. 
ల వీరర స పదర్శనపు వేళగదా యిది* యిట్టి వేళ ఛం 
గారరస పథానముగం గాలముబుచ్చుట పాడిమానె¥ో జం 
భారి ముఖామర| పవరులందటు మిమ్మును 7లి సేయెరే, 
శూరులు కాంతలన్నరంి సొక్కినం దక్కు నె రాజ్యసంపదల్‌, 19 
అదియటుండంా మీరిప్పుడు విషయాసక్తులరై, ్ర్రీలోలునై, 
(తీదశాలయదండయ్య్మా తౌపరాజు ఖులై నపక్ష్షమున జంఛారాతి 
(పముఖసుపర్యాణుబు తమ దం భళి పముఖాయుధంబులకు., 


[17] తృతీయా౦కము 65 


దమ (పతా పంబులకు వెఆచి దండయాత్ర మో రుపనంహా౭ిం 
చితి రని తలంతుకు, చారే కారు_సకలలోకంబులు నళ్లే తలం 
చును. ఇంతకన్న నప్రతీప్ట మన కేమున్నది? ఇప్పుడు నాక లోకము 
మోా(ద దాడివెడలి ది క్పాలురజయిం చి (తివిష్టపమాక్రమించి 
నిర్నిద్ర తేజస్సంపన్ను లై, మహేందులనై చింతామణీ భద 
వీఠంబు నధిష్థించి, యటమోా(ద వి శాంలిగై కొని నందనోద్యాన 
విహారంబులు, మందాకినీజల క్రీడలు, నప్పరాంగనాపరీరంభణం 
బులు శృంగారరస్మ పకటనమ.లు కావలసినన్ని చేయవచ్చును. 
(ప్రస్తుతము వాటినన్నిట్‌ని విరమించి దండయాత్ర నడుపుండు, 
దానవయోధులు మసోత్స్పాహసుభరితు ల యుద్ధ మెప్పు 
డెప్పుడని మియాజ్ఞ కె నిరీవీ-చుచున్నారు. ఈయుత్స్పాహము 
డిందెనేని వారిని రణంబునకు మరలం బురికొల్పుట కష్టము. 

ఉపసుం?__ఓరోశి మూర్ధుండా! మేము కార్యవ్యగులముగాక భోగైక 
పరాయణులమై.._ స్ర్రీలోలురమై_ యున్నామని యధికేపణలు 
చేయుచున్న వాడవు. పశువా! అధమాధ కు (డవై న నిన్నొక 
పెద్ద జేసి యమాత్యభదవియం ము బ్ర'వేశ పెట్టినందుకు మాయెడ? 
గృకజ్ఞుడవుగాక, దోహాన్వేషణపరాయణుండ మై యిచ్చకువచ్చి 
నట్లు [వేలంబొచ్చితివి. అత్మికాంతమ ర్యాముండ వై వదరుచున్న 
నిన్ను నేనిక్షణమె ఫీకఃక ర్తన మాచరించి యమమందిరంబున 
కతిథిగా నంపీయుందునుగాని, చిరకాల శితుడ వగుటచేతను 
వృద్ధుండ వగుట చేతరు నిన్ను త్షమించితిని. నిచమొగము జూడ. 
గూడదు, సో పో. నాయెకుట నుండయహడకు సో పొ. 

(అని తన్నుచున్నా (డు) 

శెన:_పోపోవయ్యా! త్వరగా పో, నిన్నాయన చంపెనా శవము 

నావల శీడర్టిలేక నేను చావవలెను మధ్య, 


రశ లి లో త్ర వు 


న్స 





ఆహో! చిరకాలము మిమ్ము సేవించికంకుకు, మోాత్నేవముమే 
యరయుచువన్నంకుకుం దగిన బహుమానమే చేసితిరి. (తనలో) 
ఆహాసో! చంచల చిత్తులు మదోన్నిత్తులు, భోగాయళత్తులు నైన 
రాజుల సేవించు వారికి _(బాపించువుర్తతు లిట్రి'వెకదా! ర్రంతకు 
దానవుల భాగ భేయములు మంచివికాను. 
గృ వానకారున 'మొులీచి యొంతేం బెరి౭గి 
వెసవినిం జచ్చుపుకుగులవిధ ము దోంప 
దానవులు కొన్ని వాళ్లు వర్ణనము జెంది 
నాశ మొంనుచుముం ము నార్న యముచేత, 90 
(అని నిప్క_మించుచున్నా(డు) 
శెన:_అమ్మ మ్యా! ఈ యర్థర్మాతము వేళ ఏనుగును మోసెంకు 
కష్టము తేప్పివది 
ఉపనుం*__ఎంనుచే3 నోరి! 
శెన__వీఐినిక,-డ సీవ్రచంపుకువు. ఆమెన పఫీనుగుకు నావలం కౌజు 
వేయువమన నన్ను జంపునువు. 
ఉపసుం: __నీ కాకప్లము తవ్పివదిగదా'* 
శే నః---ఈ కష్టము తప్పంగానే సరియా! ఇల్లలుకగానే పండుగ 
మైనదాః నాకన్నియు. గష్టములే. 
ఉపసుం: _మిక్రుణా! నీకష్టముల శేమిగాని నాకష్టమునుండి నన్నుద్ధ 
వింపుము, 
శౌన__-మాకస్ట మిష్టమెనకష్టము. తిన కూర్చుండ లేక యేదో యొక 
తొత్తుకూంతురు దో'0గనవస్టటు నవ్వుచురాంగానే మూరు దానికి 
గులాములై సలాములుచే ముచుం గొరవితోం దలగోశికొను 
నట్లు విరహతాపమని వేరు పెట్టి యివో శేనిపోనిచాధ తెచ్చి 
పెట్టుకొని 'యమ్మో నాయనో యని మూలుగుచుందురు. 
ఉపసుం: __.శౌనకా! స్వతస్సిద్ద మైనదో తెచ్చి పెట్టుకొన్న దో యువో 
కష్టముకలిగినది. తిలో త్తమ నామనోఏధిలో నిండు చెలువంబుతో 
నిలువంబడియున్న ది. 


తృతీయా౦కము 67 


ఆ. వె కలికికొక్వు దలంవం గామాంధకారంబు 
కనులు గాననీక గాసి మై 
మోము చందురుగన మోాహపయో రాశి 
పొంగి పొరలి నన్ను భంగపుచ్చు. 2| 
సౌన;___..అందు కేమిచేయుమునెదవు? 
ఉపసుం:._-నివు దానియొద్దకుంబోయి, 
నీ కామా ధకారంబు ఖరనాానట్టులు 
చిబుశవుష వెన్నెలల్‌ చిలుకుమునుము 
మోాహపయోధిలో మునిగిసోవక యుండ 
ననుకంపయను లేప ననుపు మనుము 
విరహతాపంబుచే వెక్క_సపడకుండ 
చల్లనికౌంగిట సాశుమనుము 
అలరువిల్లుని హళాహాి బారిం బడకుండ 
క నిశరంబునుజూవి కావ్రమనుము 
తే గీ. ఛారుణీమండలం బెల్ల దనదె యనుము 
వడి గావలెనన్న నే నిత్తు ననుము 
నన్నుంబోలెడి సరసుండు నా స్తే యనుము 
పలుకు కేటికి నేను సేవకుండ ననుము. 29 
శాన:__“అనుము”అని నాతో సీవుచెప్పీతివి. “వినుము” అని దానిత్రో 
నేను జెప్పెదను_విన్నాను చనుము అని యది యు త్తరము 
చెప్పును. ఈ నాటకమంతయు నేను సూతధారినై నడి పెదను. 
ఉపసుం:.--మ్మిత్రుండా! నీవు వెళ్లి సిచమతా; రవచనములచేత దాని 
మనసుకరంగించి నాయం దనురాగమువొడమునట్లు చేయగలవు. 
శౌన_నన్నుబ్బ వేయ. |బయత్నింపకుము. ఎట్టయినను నేను పోయె 
డను లే, (అని యిద్దరు న్నిహ్మ్కమించుచున్నారు) 
రది 
తృతీయాంకము. 


క్‌ు. 





చ్‌ తుర్థాంకము 


wa 0. rn 0 
మొవటి రంగము 


రీ 





[ అంతట మంచముమీ(ద పరున్న తిలో శ్రమయ్సు, (పక్క నకళూర్చున్న 
మంజుఘోషయు (వవెళించుచున్నారు ] 


మంజు సుంకుం జేమిచెయుచుండునని పీవకుగ నక ,_అ లేను! మాహా 
పరవశుడై త్రహతవహం బడుచుండును. 

తిలో*_ ఎది సీయూపహాయా విజమా*? 

మంజు ఊహయేకాని, నాయూహా సరియెనదే. నిన్ను జూచిన తరు 
వాత వానివె ఖరి మారినది. 

తిలో,_.__ఉపసుందుం డెట్లున్నాండ్‌* 

వముంజు'..--అతయకూడ నిలావణ్యసము[ద ములో మునింగి తేలుచు-డును. 

తిలో:.__అన్న దము లకు మాత్సర్యము క లుసునా! 

తప్పక కలుగును, మహేం గని మనోరభము సిద్ధించును. 

తిలో:__నీనోటి వాక్యమున నాకు మాటదక్క_ వలెగద, 

మంజు ఎవరో వచ్చుచున్నారు. జంబుకుంు కాడుగద, 


మంజూ 





[ అంతట జంబుకు(డు (వవెశించుచున్నా (డు ] 
జంబు (తనలో) సుందోపసుందులకు వినాశకాలము సమిోపీంచి 
సట్లున్నది. ఈ తొత్తుకూంతును జూచినది మొదలుకొని, అన్న 


[18] చతున్గాంకము _ 69 


దము లకు వెళ్లి ఎ త్తినది. ఈ రాయహబారపుమూటలు మోయ 
లేక నేను చచ్చిపోవుచున్నాను. గపకాశముగ) తిలో త్తమా।! 
నీకు శుభమగుగాక! 

తిలో జంబు కా! కరార్పుండుము. 

మంజు:---రాత్రివేళ నీవేల వచ్చితివి! మామహో రాజుగాశరేమెన సందేశ 
మంవీరా! 

జంబు:-.-నా శేమిపనియున్న ది? సందేశ ములు మోసుకొనివచ్చు కే! 

మంజు. మామ హో రాజుగా రెల్లున్నారు? 

జంబుః_ఎట్లున్నారని చెప్పను. కడ.పుకొప్పిచేత నేలమోంద పొరలు 
చుండు దున్నవోతువల నేమి మువోయచక యీమెను గురించి 
విరహతాపపకచు మంచముమోంద దొర్లుచున్నారు. 

మంజు నీవు వానిని ఓడార్చ లేక పోతి వా! 

జంబు: _ తార్పువల్ల వేగాని, యోదార్చువలన వానిబాధ శమింపకు. 

మంజు_9ప్పుడు సీసం 'బేశ మేమి? 

జంబు;__-మహారాజుగా రీమెను జూడవత్తుకు. రావచ్చునా యని 
యడుగువము న్నారు. 

తిళో;___.సిరిరా మోకాళొడ్డు మరార్జుబుందు రా! వా రిక్క_డికి దయ 
చేయుట మమ్మైన్ముగహిఎచుటయే. 

మంజుః---న్వాగతమని జప్పుము. 

జంబు_అక్లైన నిప్పుజే పోయి వానిని దోడొంని వచ్చెదను. 

(అని స్మిహృ_మించును) 

మంజు:---నేను జెప్పలేనుక్కే వాం డిప్పుకు మన్మథపీశాచమువేత 
అవిష్టుండై యుండునని. 

తిలో:_నీయూహ సరియైన'క్టే తోంచుచున్నది. 

మంజు. హేంద్రుండు వజాయుధము విడిచి సీ లావణ్యశ, స్ర్రము 


70 తిలోత్తమ 


చేతనే పగతురను బరిమాగర్సందలంచుకొన్నా (డు. కామబేవ్రండు 
ముందుగా చిగుకుశై దువుతో వానిసాదయమును చించియుం 
డును. ఆగాయమునుండి వానిఖె భె ర్యసారము కారిపోయి యుం 
డును. కావుననే బేలయె వాం డిష్వుడు నీకడకు రాదలంచు 
కొన్నాడు, 

తిలో:___ రానీ ఎట్లు పరిణమించునో చూ+తము. 

[ అపుడు సుందుండు, జంబుకుండు (వవెశించుచున్నా రు | 

సుంచుఃజంబుకా! సీసందెశమును (శ్రద్దతో విని నన్ను రమ్మునుటచే 
నిజముగ నావై నామె వలపు నిలపిన దన్న మాకే. 

జంబు__ఇంతమా, తము చే వలచిన దని ఎట్టు చెప్పగలము. మోరు 
'రాదలంచుకొన్న ప్పుడు వద్దనునా! బోగముముండకు వల 
పుండునా* 

సుందు:_ూర్ధుా! ఇష్టమువచ్చినట్లు (చేలకు. కార్యభంగమగును. 
మనము తా యీాగోడవాటుననుండి యామె స్థితి యెట్లు 
న్నదో కనిపెట్టుదము ముందుగ నెనుటపడవన్షు. 

జంబు నిజముగ సక శని పట్టనదయ్యా! లేనిచో కుడలు మిద్దెలు 
విడచి గోడలలోను నొంచెలలోను కరార్చుందువా? 
దుః__-శనికాదు, అదృష్టము పట్టినదనుము, 

(అని యిరువురు గోడచాటున నిలిచియున్నారు) 

మంజు:__తిలో తమా! వారు వచ్చినట్లున్నది. 

తిలో=__అ-క్లై న లోనికి రా బేబేమి? 

మంజు:...ఏగోడచాటుననో పొంచదియుండి మన సంభావణలు. విన 
దలచినాశేమోా! ఇశ మన హూం నాటక మారం 
భింతము, 

తీలో*___ఈ నాటకమునకు సీవే సూ తధారివి, 


చతు స్థాంక ము 71 


మంజు:---సఖీ తిలో త్రమా! నిదపోను. ఉదయమునుండియు ఆవశ 
రము పుచ్చుకొనవు. నీకు పీశాచముపట్టినదా? వెళ్లిఎ_త్రినదా? 
తిలో:__కామవీ శాచము పట్టినది. 
మంజు?.__పమిచికిక్స చేయవలెనో చేనెటుగను. 
తిలో:__ ఈ వీశాచమును వదలించూ మహామాంతికుండు సుందమహో 
రాజు. ఆయనను తోశతో.- నిరమ్మూ. ఆయన నన్ను గాథాలింగ 
నము చేసుకొన్న పక్షమున, కాముడు నిలువలేక పారిపోనును. 
సుంచు?__జంబు కా! విన్నావా* ధన్యోస్ని. ధన్య్యస్ని బోగము 
ముండకు వలపుండునా యంటివి! 
జంబు:-.-విన్నాను. నాకు చెవుడుతేను. ఇది వలపుకాదు. నిన్ను 
పడ వేయు వల, 
సుందుః._ఉండు. ఉండు. మాటాడకు. వారి సంభావణ విందము. 
మంజుఇదియేమే సీచర్మితము విచ్మిత్రముగ నున్నది. 
వ్‌ ఇనవిరుద్ద ముగాణ చలువేలు వెదజల్లు 
మంచిగంధపుపూత మంటయనుట 
హాస్యాస్పద ముగాదె యానందకరమైన 
కలువపూవ్రలక చ్చు కాకయనుట 
మిగుల చిత్రముగాదె మెత్త మెత్తగ నుండు 
విరులపానుపు కడు వెట్టయనుట 
నగుబాటు గాదే నలుగురలోపల 
దవ్నీణవాయునుల్‌ తాపమనుట 
ఏరహా తాపము బడినట్టి వెలయకలను 
మున్నెటుంగువుగాని యీోావన్నె దాని 
కనివిని యెజుంగ నెపుడు స్వర్షంబునందు 
మర్త ఫ్ర” తొళములయందు మధురవాణి. 


12 తిలో త్తమ 


తిలో:__సీకు హాస్యాస్పదముగ నుండవచ్చును, కాని నేపడెడి వేదన 
సీ వే మెజుంగసదువు. [ప్రసవవేదన గొడ్డురా అలెటుగునా? 
అరసికురాలికి విరహతాప మెట్లు తెలియు కు! 

మంజు:_నాకు తెలియనక్క_ఆ లేదు.  ఈబాధ పగవారికైన వగ్గు, 

ఇప్పు జేమిచేయమంకువు. చాధపడుకారినిజూచి సహించుబ 
యాపులకు మిక్కి. ల కష్టముగదడా! 

తిలో:___ 

మ. అతివా! సుంకుౌ నామనోహకుండు నాకాతండె |పాణంబు నా 
కతండే స్వర్ష మతంగా మోత్స మతలగే యాన దస-ధాయకుం 
డత్రంజే వేలుపు పెన్నిధానము మదీయంబైశ భాగ్యంబు నళ 
(బతికింపకా దలపోయుదేని మయతని౯ _ార్థించి రప్పింపుమా! 1 


నుందు” 





మూర్థుండా! నీకిప్పుడు తెలీసినదా! నాకెౌఆణకె యామె 
ఎంతే క జెందుచున్న దో! 

జంబుిబోగముదాని వంతలు, వలవ తు నమ్మి అతో 
మేనువురచి గంతులు వై చి నశించిరి. 

సుంనము?___నీపొడునోటికి జు ప్వుకో! లేని వో బుద్ధి చెపి ప్పెవ, 

జంబు*----ఈ సమ తూమున నా. నా ముకు యామె 
తెపమున కి-ధనవుగును. ఎకుటంబడి యామె నోదార్చుట 
మంచిది. (అని తిలోత్తమ కడకు సోవుచున్నాడు ) 

మంజు:—_తిలో త్తమా! నివు స క ల్పసిద్ధు రాలవమ్మి, 

తిలో:_ ఎట్లు! 

మంజు?-__-అమగో!  సుందమపహో రాజుగా రే నిదర్శ నార్గమై విజయము 
చేనినారు. 

తిలో;___ఆవ+! భాగ్యము. జయము జయము మహారాజా! 

(అని లేవంబోవుచున్నది) 


[19] చతున్ధాంకము. 73 


మంజు లేవకమ్మాా! నీవు పడిపోదువు. 
సుందు కల్యాణే! నీవస్వస్థురాల వై యున్నావు. తేవంగూడదు, 
లేచుటకన్న పండుకొనియుండుకే మమ్ము గౌరవించుట. నీకింత 
యాయాసము కలిగించిన పొపకరు ని నన్ను తమింపుము. 
మంజు;---సాప్రమోా! మోశేమిచేసిరి తమించుటకు! 
తిలో:___ దేవరగవారు అంతమాట సెలవియవలను, నేనా కమించెడి 
దానను, 
జంబు:---రమించుదానవు నీవే! కుమించుదానవు నీవే! 
సుంను._నీవే క్షఘింపవలసినదానన్రై ఏలయన 
గీ నానిమిత్తమె నీకింత నలతగలిగా 
నన్నుగురియించియే నీవు నవసిపోతి 
వకికఠినుండ నె నైతి సీయంతరంగ 
మెటుంగయజాలక మలంగితి వీవిధమున. 9 
మంజు: దేవా! మోాచేరుదప్ప మతియొక నామము వినదు. మిాకభ 
తప్ప మజియొక చరిత మాలకింపవు, మోరూపమే నిరంతరము 
ధ్యానించుచుంకును, నిద్దురలో మోాపేే పలవరించును. మి 
చిత్తరువు (వాసి తనయెనుట పెట్టుముని నన్ను పోరుచున్నడి, 
సుంము;__-అంత [పణయముగల నిన్ను నేననాదరణచేయుట నాదితశ్చే! 
జంబు? ఈళప్పునకు తగిన దండనముచేయుట మంచిది. 
సుందు.నిజమే అట్లు చేయందగును. 


తే, గీ. తలిగుటోండి నీ చాహుమధ్య మను నట్ట 
విపుల కారాగృహమున న౯ బెట్టి యచట 
నింక నెన్నండుసేయకు మిట్టులనుచు 
నకు'-నను జేర్చి గట్టిగా నొక్క_ందగును. 4 
తిలో:__(సిగ్గున తలవంచును) 


74 తిలోత్తమ 


జంబు నేరమునకు తగివశిక్ష. అశ్సే చేయుము. 
వముంజుః,._-సుకుమూరులణగ పతక యిటి కధివవిక్ష యెట్లనుభ 
వింతురో గదా! 
జంబు:----అనుభవింపవలసివచ్చినప్పుడు అనుభవింపక తప్పునా? 
సుందు:___కల్యాణే! 
లే. గీ, ఉఇంతయలవుట నాకయి యలపొంద 
సీవిభధేయుండ, దాసుండ, నీకుబంట 
| వాలకుందునె నీపాదపద శ్రముకడ 
సబల వార్త నోకొ-ంచుక నంవీయున్న. ర్‌ 
తిలో:__పాణేశ్వరా! ఎంత వేశ్వమైనను వనిత స్వయముగ వలచి 
వార్త లంపీన లోకువగాదా? 
మంజు స్త్రీల చి త్తవృత్తులు పురుముల కదేయములు. 
జంబు (తనలో) ఈటకుూ- లమారికి ఇతడప్పుడే (పాణేశ్వనుండై నాకు. 
సుందు:._హృదయేశ్వరీ! లోకువగుట యితరకాంతల వివ యముగాని 
పీఏిషయమున గాదు, 
జంబు?__ఆయన [పాణేశ్వరుం డె నా(డ్కు  యీయమ హృద యేశ్వని 
మైనది, లశ అంతఃపుర! పవశ మే తరువాయి 
౨జ+ః-మోారిద్దరు నెచ్చటనున్న యదే యంత్మప్రురము. 
సుందుః సుందరీ! మనము నాయంత్క;పురమునకు పోన్రుదమురమ్ము. 
మంజు!---మోాపట్రపు దేివిమాటయేమిటి? ఆమె ఈమెరాక సహించునా? 
జంబు; సవతివోరు! కావలసినంత సందడి. 
సుందు_తిలో త్తమా! 
గీ సీవె పట్టపుదెవివి నీవె రాణి 
వందరును ధరియిం[త్రు సియాజ్ఞ తలల 
నూడిగంబుల. జేయింతు తు 
సిద్ధ యక్ష విద్యాధర స్త్రీ లచేత, 6 


చతుర్థాంక ము 75 


తిలో:__చేవరవారు తేలుచుకొన్న చేపని జరుగు! 

మంజు తీలోకాధి నాధులగు మోకు అసాధ్యము న్నదా? 

జంబు? రాజు దలచిన దెబ్బలకు కొదువా+ 

తిలో:__పాణేశ్వరా! మాయంత్కపుర్మపవేశము శేపు సాయంకాలము 
చేసెద, 

జంబు'-నేండు వర్గమున్న దా! తౌరాబల చందబలములు కుదుర 
లేదా? శుభస్య న్‌ు మన్నారు, నేడే మంచిదేమో! 

మంజు నేం డీమె యలసీ సొలసి యున్నది. శేపుచేయుకు మంచిది. 

తీలో:__మహాోరాజా! నాదొక విన్న పమున్న ది. మన్నించిన విన్న వించెద. 

సుంక:__- దేవీ! ఆజ్ఞాపింపుము. భయము లేదు. 

మంజు భయపడక చెప్పవమ్మా! 

తిలో*_ _మోాతము గ డుగారు కరూడ నామోంద కన్ను వేసిరని కర్ణాకర్ణిగ 
వినియుటీని. అందువలన నేమ్మిపమాదము మూండునో యని 
భయపడుచువ్నా ను. 

సుందు;___భయము నీకా నాకా! నేనుండగా నీకు భయములేదు, 
వాండు నాతమస్థండు. విభేయుండు. నేను నిన్నుంగోరినట్లు విన్న 
యెడల వాం డాయుద్యమమునుండి ఏిరమించును, 

తిలో?__విరమిం పని చో 

సుందుః_ బుద్ధీ చెప్పి విరమింపయేసనెదను. 

జంబు? అంటించినదిరా కొంప! పలుగుముండ! 

మంజు_సీంహము నాశయించిన జంతువునకు అన్యమృగములవలన 
భయ ముండునా* 

సుందు'__ దేవీ! వినుము. నావతిజ్ఞ పావక 
గీ. సీవు వాదేవివైతివి సీరజాశీ 

నిన్ను పరుం డపేశ్సీంచిన నెనరులేక 


(gu తిలో త్తమ 


యనుజు(2ై నను వాం డొక్కు దనుజుండైన 
పంచశరునకు బలియిళ్తు పట్టివాని. ? 
మంజు భళి! దాన వే- దా! భీ! 
తిలో:___ ఇప్పటికి నాయలమట చిడినది, 
జంబు (తనలో) దాన వెం్యచులక్రు దినములు దగ్గర పడినవి. 
(అందరు ని|వ'-మించుచుస్నాారు) 





రెండవ రంగము 


——_=_— 





ఇక. ధా 


[ అంతట మంచముమి(ద పండుకొని తిలో త్రమయు, (పక్కన 
ముంజుఘోషయు (వవెశించుచున్నారు ] 
మంజు. సఖీ! నాటక[పయోగము అందముగనే జరిగినది. అన్న 
దమ్ములకు వైరబీజము మెల్లగనాటినావు. అడి మహావృక్షమై 
ఫలించుగాక! శేపు సాయంకాలము వాని యంతఃపురి |పవే 
శింతునని చెప్పీతివేల? 
తిలో:. రేపు సాయంకాలములోపల వాని కంతము గలుగునని నేను 
విశ్వసించుచున్నాను. వాని యుత్పాహముజూడంగ సోదరు 
నె నను వాయు వధించునట్లు తోంచుచున్న ది. 
[ అంతట శౌనకుడు (పవెశించుచున్నాండు ] 
కౌన:__(తనలో) ఉపసుందునకు మతియేలేను. ఈ తొత్తుకూంతురు 
వాొనికొంప తీసినది. ఈ యవస్థనుండి తప్పించుకొను చారి గన 
పడదు, (అని ముంచుకు నడచుచున్నాండు ' 
మంజు. ఎవ రా వచ్చువారు! 
శౌన__నేను కౌనకుడను. ఉపసుందుని సేవకుండను. 
తీలో:__ఉపసుందమప+ రాజుగారు కుకలమా? 


[20] చతుసన్ధాంక ము 77 


శౌెన:వమికుశలము! నీయన్నుగహ మున్న పక్షమున కుశలము గలు 
గును. లేనిచో లేదు, 

తిలో:__నాయన్నుగహ మెందులకు! 

మంజు:—[పభువులు వారు. వారి యన్నుగహామే మాకు గావలెను, 

శౌ"న_నీ యన్నుగహము సంపాదించుటకు ఆయన యిచ్చటకు రా 
దలంచినాండు, రావచ్చు నా 

మంజుః_._తప్పక రావచ్చును. 

తిలో:__క నకవర్శ ము కురియుచుండ వద్దను మూర్జు లుందు రా? 

శౌన;___అడ్మైన నేనిప్పుడే ఆయనను తోడ్కొనివచ్చెదను. 

(శెెనకుండు ని హ్క_మించును) 

మంజు: చెలీ! అన్న దము శ్రలిద్దజు పీయింటి కుకకాలెనారు! 

తిలో:__మనలను కణవరుగద! 

మంజు__కుక్క_ కాటుకు చెప్పుదెబ్బ లేదా? 

తిలో:___ఒక మాంసపుముకు- కై హోట్లాడీ కుక్కలు ఒంతొంటిని 
కఆచుకొనునట్లు ్‌క్ప పరస్పర నాశనము చేసుకొందురు. 

మంజు. ఆపని చేయించుట కేదా మవము వచ్చితిమి! 

తిలళో:___ దేవతల సంకల్సను నెజవేజుగాక !! 

[ అంతట ఉపసుందు(డ్కు శౌనకుడు (పవేశించుచున్నారు ] 

మంజు-_అదే! వారు వచ్చుచున్నబ్లున్నారు. కలాపము |పారంభింప 
వచ్చును. 

తిలో:__చెలీ! ఆయన యింకను రాలేదేమే! ఉపసుందునిజూడక చేను 
క్షణమైన నిలువజాల, 

ఉపసుం: శె నకా! క్షణకాల మి చెట్టుకింద నిలిచి వారి సంఛావ 
ణము విందము. నిలువుము. (ఇరువురు చెట్టు క్రిందనిలుచుందురు) 

తిలో: చలీ! పలుక చేమే? 


7 తిలోత్తమ 


కం. జఉపసుంగుని సున్దులె నొ 
కుఫదేకి -పు వట వాని యుపభుజబలమే 
చెపుమా వాని గుణంబు ల 
కృృడత్రో వెజింగింపు మన్య మేటికి నాకు౯. ర్‌ 
మంజుః.-ఇదివరకు చెప్పుచుంటినికౌదా! ఎన్నిమూకులు చెప్పను. 
ఉపసుం:___*నకా! వినపడుచున్న వా నారి మాటలు. 
కెన__వనపడశేము! వద్ద్గన్నను చెవులలో బడుచున్న వి. 
మంజు—_దివ్యసుందరవి గహులై న దెవత లుండగ సిద్ధ, కిన్నెర, కింపురు 
పోగు లెందరోయుండయగ ఉపసుంకుని వల చితివి. అతం జేమంత 
అందగా. డమా శ 
ఉపసుం: __ఆసి ముండ! నన్ను నిందించి ఆమెకు నానూంద (చుమ 
లేకుండ చేయందలంచుకొన్నా వా? దీని నాలుక కోసివేయ 
వ లను, 
శెని_._తొందరపడి చేతులార కార్య భ ంగము చేసుకొనక ఆమె ఏమి 
చెప్పునో విరుము! 
తీలో:._ ఏమే, ఆతం జేమంతయందగాం డనుచున్నావా! 
తే గీ. అతనియందము కలడె జయంతునంవు 
నల్ల నలకూబనునియందు నతనునందు 
పొగడతరమె ఎవ్వరికె న భుజబలంబు 
నానిపేరు విన్న జగము వడశిరోవు. ౦ 
మంజు:—సుంనుడుమా [త్రము పరా కమవుంతుండు కాండా? 
తిలో:__కావచ్చునుగాని, యితంయ నామనస్సు వారించినాండు. 
ఉపసుం:---భళి! తిలో త్తమా! భళి. శౌనకా! నాయదృష్టముఫలించినది. 
సస? కాదు. దేవతలయదృష్టము ఫలించినది. ఏలయన దండయాత 
యాగి పోయినది, 


చతు ర్థాంక ము 79 


ఉపసుం:_మనమిా(దికీ వచ్చిన మన ్రశదండయా[త్ర నివారించుకొని 
యామిోందట సురలపై దండయా(తకు వెడలుదము. మన 
మోాపాటికి వారియెకుటకు వోవుదమురమ్ము. 
శౌన__చి త్రము. (ఇద్దజు లోపలకు సోవుచున్నారు) 
మంజు:—_(లేచి) చానవసార్వభౌమునకు స్వాగతము. తిలో త్తమా! 
నీవు లేవకు పడిపోనుదువు, 
' ఉపసుం'కల్యాణీ! తిలోత్తమా! సీదేహాము మికాలి కృశించి 
యున్నది. నీవు పండుకొనియుడుటయే మా కుపచారము. 
శెనపడిపోకుండ కౌణిలించి గట్టిగ పట్టుకొనుము. 
మంజు:---ఆయదృష్టముకొజ కే మాచెలి యెమురుచూచుచున్నది. 
ఉపసు౨:--_-అంత భాగ్యము నాకెప్పుడు కలుగునా యని యుప్విళ్లూరు 
చున్నాను, 
మంజు. దేవా! మోవిరహము సహింపలేక ఈమె యొంతెంతో తవా 
తహ పడుచున్న ది. 
సీ. పన్నుండుటకు పూలపాన్సు లమర్పగ 
రాలపాన్ను లటంచు ర వ్వసేయు 
పన్నీటదోగపట మున్నీటదోయట 
“గా నెంచి ఎంటేని గాసీపడును 
అప్పులుచ లిన నిప్పులుజ లేద 
విదియెమె యంచు నన్నీ సడించు 
తొాపంబుపారియింప తమి బ్రశూంయలు దేర 
పాములలగన్నట్లు భయముపడును 
గీ యమరకాంతలు విరహంబునందుట మును 
జూ చియుంటినిగాని యేజూచి ఎజుగ 
నింతతాపంబు నిటువంటి వింతవిరవా 
మెందు నుపసుంద (బతికింపు మో మెక్రరుణ, 10. 


80 తిలోత్తమ 


ఉపసుం=-అయ్యయ్యా! నాకొజి కిమె యింత ఆయాసపడుచున్న దా! 
చేను దురాత్నుడను. (అని తిలోత్తమ పాదములపై బడి) 
కల్యాణీ! నన్ను క్షమింపుము. న న్నేమిచేయమందువు! 
సీ అలయకునో మేన పలుచని గందంబు 
కవు ని కస్తూరి కలిపీయంకు 
పీచుకునో వట్టి వెళ్ల పీవనతోడ 
పన్నీ టిలో దానిమున్ను తడిపి 
(వాయునునో గండఫలకంబులందున 
మకరికాష తముల్‌ మన మెలర్బ్చ 
కూర్చుకానో నవ్య కుసుమ దామంబులు 
చెలువొప్ప ఏక ంఠసీమయందు 
తే గీ మె త్తని చిగుళ్ల కన్నను మృదువులే న 
యడుగుదమ్ము లొతుుకునొ నేననువెరింగి 
నావలన నీకు నిపుడేమి కావలయునొ 
యట్టి పనులెల్ల నన్ను సేయంగ€ బనుపు 11 
శౌన_(తనలో) (తెగుమన్న నామెకాళ్లు కడిగి యానీళ్లు దాహము 
(తౌగును. కాముకు లేమిచేయరు! 
మంజు—_మహారాజా! ఆయుపచారములన్నియు మేమే చెేసితిమి! 
కిలో: పాణేశ(రా! అుతపని మిరు చేయతేగునా? 
ఉపసుం:__-ఐమ్లె న యిస్తూడు నేనేమి చేయవలయునో యాజ్ఞాపీంపుము. 
మంజు. ఈనె మనసులో నొక పెద్ద బెంగగలదు. 


PB 


ఉపసుం: బెంగా! దానికి కారణము! తక్షుణము చెప్పుము. వెంటనే 
ప నారించెదను,. 


మంజు(తిలో త్తమ మొగము మాచుచున్నది) 
తలో? __సుశయింపక మవహారాజుగా¢కి విన్నవింపవే! వారి కన్న నా 
యలమటం దీర్పువా "ఇవ చే! 


[21] చతు ర్ధ్థాంక ము 81 


శౌన;.-(తనలో) ఈ ముండలు ఏదో పన్నుగడ పన్ని నారు. 

ఉపసుం:——_మంజుఘోపా! చెప్పు. చెప్పు. ఆలస్యము చేయకు. 

మంజు మనవి చేయుచున్నాను. తమింపు(డు. మోాయన్న గారుకూడ 
సీమెపై మనసు నిలిపినారు. ఇంతకుముందే వారు వచ్చి 





యామెనుజూచి తర్ను వరింపుమని (స్యాంచిరి, 
ఉపసుం?__అంను కీమ్‌ ఏమి బదులు చెప్పినది? 
మంజు:__-రాక్ష సేశ్వరునకు భయపడి నమియు చెప్పక యూరకున్నది. 
న__౫ోం కుండుట సగమంగీక రించుకేళదా! 
ఉపసుం: —_భ ముముచేత యూగకున్నదని యామె చెప్పుటలేదా? 
ఈమె యభి పాయ మెట్టున్న ఏ? 
మంజు సంపెంగ పువ్వనకు తుమె శ్రదవై నెంత (పేమగలడో నీమె 
కాయనమిోంద యం కే పేమగలకు. ఇనుముమోాందికి సూదంటు 
రాయి పోయినట్ల: యామెవమనస్సు మోమిోాదశే పోవుచున్న ది. 
తే గ. అత్యగాధమౌా నీవిరవాంబురాశి 
దేన! సీబాహుయుమను తెప్ప చేత 


ఈంది దాయటం దలుచిన దీ లతాంగి 


ip 


కనికరించి యీయలనాల కావుమ య్య. 12 
శాన? తెప్ప సిద్ధముగ నే మున్న ది. 
ఉపసుం:---కల్యాణే! 'బంగవలక, భయపడవలకు. 
తె గీ. అహార నజ్ఞాలు సుునుండు పద్భనయన! 
నీవు నామోంద చిత్తంబు నిలిపీతన్న 
మాట వినెనేని వెనుకకు మజలిసోవు 
కమ శ్ర సంపంగి గనిన భృంగంబువోలె, 18 
శాన__శఈశన్నుల కీ జెప్పలు దూరములుకావు. 
తిలో:__మోకున్న ధైర్యము నాకు లేదు, 


£9 తిలోత్తమ 


నుంజు:----ఎన్మైన మోార(ప్రమత్తులరై వ _రింపవలయు, 
ఉపసుం:-__ఇందు ఇతికి కారణములేదు. భయమున్న యిప్పుడే నీవు 
నాయంతఃపురికి రమ్ము. 
తిలో:._రేపుర్మాతి వూయంత పురి (పవేశిం చెద, 
మంజు:.....(తనలో) సూయన్వుద మమ్ముల కాలాంత్కపురి (పవేశించిన 
తరువాత! 
ఉపసు౦?__ 
కే గీ. నాదు కంఠంబునందు (వాణంబులుండ 
సుందుండై నను లేక యా స్కం౦ంమండై న 
తేజి చూడంగంజూలండు జేవి సీకు 
వ జపంజరముసుమి మద్చాహుయుగము. [4 
తిలోః:___ఛళి! మహారాజా! భళి. (బతికి వోయితిని. 
ఉపసుం:...- పు సాయంకాలమువజణకు నే నీ పాణము లెట్లు నిలుపు 
దునో తెలియకున్నాను. 
వముంజు._.--ఈ మెను నేనెట్లు కాపాడంగలనో తెలియను. 
శెన;.._..నన్ను కాపాడువారు ఎవరును లేరు! 
ఉపసుం:_--కల్యాణీ! సుఖముగ విశమింపుము. 
(అందరు నిష మింతురు) 
ఇది 
చతుర్ధాంకము, 


తక న్న 





ళా 





పంచనూంకము 


“అయంది 


“వపంద టి ర౦0గము 





[ పీఠమామీ(ద కూర్చుండి సుందుండును, (పక్కను నిల్చి 
జంబుకుండును (సవెశించుచున్నారు ] 

సుందుః_జంబుకా! చెప్పు! చెప్పు! ఉపసుందుం జెట్లున్నాండో? 

జంబు:----ఏమిచెప్పుదును స్వామి! బురదలో దిగంబడిన దున్న పోతు 
వలె నాయన తిలో తమా మోహమునం దగిలి బయటం బడ 
లేక యున్నా (డు. 

సుందు: కిలో త్తమ తనమింద వలపునిలుపలేదే, ఆమె నన్నే వలచి 
నట్లు నొనిమి త్రము పరిత'పపడుచున్న ట్లు మనముస్వయముగా. 
జూచితిమి కచా! 

జంబు:.-.-అమాయలనూరి వాని కేమి యాశలు గొలిపీనదో మన 
మే మెటు(గుదుము! 

సుంద:_-మూర్టుండా! తిలోత్తమ మిక్కీలి యుత్తమశీలము గలది, 
మునదగ్గఆ నొక మాట వానిదగ్గఆు నొకమాట చెప్పునట్టి మోాస 
కత్తె కాము 

జంబు:.__అపహాప+! ఆమెయెడ మిాశెంత ఏిశాషస మున్న డండీ! వంచ 
నము లోకములో వేళ్యారూపమున నవతరించిన దని పెద్దలు 
చప్పుటలేదా? మిము 2 వలచినమెడల మీాయంతఃపురి శీల 
రాలేదు? 


రో తిలోత్తమ 


సుందు?__ఉ*పసుంచుండు కోపించునసి. 
జంబు! అతయంత కోపించిన నేమి! 
సుందు'__మా యికుగురకు వివాదము క ల్పీంపకుండ మెలంగి నన్ను 
జేపట్లవలె నస; 
జంబు'*_--మోా రీవిధముగా వ్యవహోరముబు మాని రాజ్యము విడచి 
వెంటకాని వలలొ. జికిన మృగమువలె దొనివలలో. జిక్కి 
యుండుటవే కంబ రాది మంత్రులు ఊదానవవంశ మున శేదే కక 
మూశుచున్న దని భయపడుచున్నారు. 
నుందు శేంబరు(డు నీవంటి మూర్జు(డో. నాకా! భయము! 
తే, రాసులై చుక్క లవసిపై రాలు6ంగాక 
శ లములు సంద ములమోందం 'దేలులాక 
వెడముంగాక ఫాస-రుం డల పడమటిదెస 
భయము కలుగునె సుంగుని (పాణములకు. | 


జంబు------మో ఛే థై. రసము కని పెట్టియ హరి యివోరూపముగా నవతరించి 
హాని చవేయలలండు. 


సుందు:..._చాలు వాలు నీవాగుండు కట్ట పెట్టు 
"జే. మాదనుజుల చా౭ికి నోడి మాధన్రండు 
మాబువేసముల్‌ దాలిచి మహింజరించి 
| పొణముల. గాచుకొనం జూచె పాడుమునులు 
వాని నవతాౌరము లటంచ్రు. (బస్తుతింతు. లై 
జంబు:..--అవతారములను మారు చకగా సమర్గించినారు, స్వామా! 
రంభాదులైన యప్పరలు పెకట౦డు గలుగ మో రీ మాయల 
మారి వలపుగోతిలో. బడినా లేవు? 
సుందు;---టీరీ! వెణ్టికుంకా! పలువురు నమలి పారవై చిన చెజకువివ్పీ 
రంభ, ఊర్వశి రసము లేస్‌ మామిడికొంక. మేనక గాలియెల్ల య 


[22] పంచమాం౦క ము గక 


బోయిన తిత్తి. తకి-న యప్పరలు మన శ్రభుండు కాపురముండి 
"లేచిపోయిన వొడుకొంపలు, వా రందటు తిలోత్తమ కాలి 
గోటికె న సరిరారు, 

జంబు? ఈ విషయమున నుపసుందునకు మికు 'ద్వేషముకలుగకుండ 
మెల౭౯గపడు, 

సుందు: నే నామెను జేపట్టం దలంచినపుడు నాడు తన పయత్న ము 
మానుకిొొనును. 

జంబు:__-మిానే పూనిక మానుకొందు రని యతడు తలంయచున్నా 
'జేమో. 

సుందు:__-అడ్షై న నీవిషయము “ఇదమిద్ధ' మని తేల్చుకొనవలసినదే. 
మన మాతనికడకు. బోయి స్వయముగా మాటలాడుదము 
ర ము. (ని షుమింతురు) 





రండవ రంగము 





[ పీఠముమీద గర్చుండి ఉపసుందుండును, (వక్కను నిలిచి 
శ" నఫండును (సవేశింతురు ] 
ఉపసుం:__శెనకా! సుందుండుకూడ తిలో త్తమమింద వలపు నిలిపి 
నాడా? | 

శాన__సందేహమేమి? అతడు కడుపుకొప్పిచే బాధపడు నాటోతు 
వల పొన్బుమిాంద దొర్తుచున్నాండట. ఈమాట నాకు జంబు 
కుడు చెప్పినాడు. 

ఉపసుం*._ ఎందుకు వొర్తుచున్నాండు! 

శె”నివిరహతాపముచేత! 


66 తిలో త్తమ 


పసుం: అన నిది' గొప్ప దురవస్థ. 

కె”న:.__ఈనాొ ర్త విని మణిమతీదేవి చాల ఖేదపడి మిత్రో నొకసారి 
మాటలాడం దలంచుకొన్నది. ఒకసారి యంత్కపురికి దయ 
చేయుడు. 

ఉపనుం:-ఎవ రా మణివుతీచేవి? 

కౌన'._ దేవర వారి పట్టమహిపి. 

ఉపసుం:___ఆమె నామహిషికాను, తిలోత్తమయీ నా పట్టమహివీ, 

Eh ఎందుచేత తినల తినగ గారెలు చే(డై నవట. 

ఉపసుం?._మణిమతీదేవి యను వేరు నాభార్యకు సార్గక్షము కాము. 
చతివీరకాయలో నెయ్యి లేనళ్లు రరమావమణివముతిద గ్‌ ఉం మణులు లేవు. 

శ “న...అమూాల్య ము లగు మణిభూపషణము లుండల మణులు ేక 
పోవుట యేమి 

ఉపసుం:.__-ఆమణులు మణులుకాన్ర. తిలో త్రమయే మణమవే. ఆమె 


కడ ననేకవుణుబు కలవు, ఏలనన._ 


చే, నిక్క_ముగ నామె కురు లిం దనసిలవముణుటు 


దాని దంకాౌలచారు ముత్యాలచేరు 
డానికెమ్మావి పగడంబు గాన సఖుండ! 
యామె సకలరత్నములకు నాకరంబు. వ్ర 
శ నః. కొత్తవిత! |పాశతరోత! యనుమాట నిజము. 
ఉపసుం:__-జ"నకా! అన్నయ్యనొడబజచి యా మెను నేం జేకొనుకుట్లు? 
₹ న_మిమ్బడ-బజచి యాను నాయన చేకొనజూచుచున్నా (డు. 
[ అవుడు జంబుకు(డును సుందుండును (బవెశించుచున్నారు ] 
పసుం:—_ఇదడి గొప్ప క్షి ప్షసమస్య. 
శె”న_.అరుగో! సనుందమువోరాజుగారు జంబూక సమేతులై యిటు 
దయచేయుచున్నారు. 


నం 





జో 


భంచమాం౦ంక ము 87 


ఉపసుం:._( లేచి యెదురుగా బోయి) అన్నయ్యా! నమస్కారము. 

సుందు:._-వత్సా! చిరంజీవివి కమ్ము. 

జంబు.--తథాస్తు. 

ఉపసుం:._-అన్నయ్యా! మా యన్ముగహ మున్న పక్షమున జిరంజీపి 
నగుదును. 


సుంద నాయనుగహ మెందుకు* 





ఉపసుం:____ 
" తే అల తిలోత్తమం జూచిన దాదిగాగ 
మదన బాణాగ్ని లోయబడి [మగ్గుచుంటి 
౧ 
te నాకిచ్చి సెండిలి సేయుదేని 
నే చిరంజీవి నగుదు లేనియెడం గాను, 4 
జంబు'(తనలో) |పభున్రగారికి పచ్చివెలగకాయ గొంతుక పడ్డట్టున్నది, 
శాన_(తనలో కోంక దాగక మ్నాపభువుగారికి కక్కువలె పైకి 
వచ్చినది, 
సుందు;--వత్సా! అసాధ్యమైన కోరిక కోరితివి. 
కే ఆనెలంతను గనుణొన్న దాదినేను 
నమిత మోహంబ నెడు [పవాహంబున. బడీ 


కొట్లుకొనిపోవు చున్నాండ గట్లు గనక 
లు లు 


దరిసిం జేర్పు భారము న్‌ప్ర తమ్ము గుట్ట. ర్‌ 
ఉపసుం:___అన్న య్యా! నే నొక మనవిచేనెద సావధానముగ నాక 
ర్డి ంపుము. 


మ. అనుజన్నుండ విభేయుండ౯ మదిని సీకత్యంతము౯ గూర్తు నం 
దన తుల్యుండ పడంతి నాకు నిడమా నాముద్దుచెల్లింపుమా 

సుర అనుజన్నుండవు పీ జ్యేష్టుండను నే నాబాల్యముక్‌ నాకు నం 
దనతుల్యుండవు నాకునామెనిడుమానాకోర్కి_మన్ని ంపుమా,6 


88 తీలో శమ 


శపసుం':__అన్న య్యా! చిన్నవాని ముగ్గు చెల్లీంపవలదాక 
ల్‌ ౧౧ 

సుందు..పెద్దజీకమును గారవింపవలదా* 

ఉపసుం!_ ఆమెను విడచుట నొ పాణములు వఏడుచుళే. 

సుందయ:._దాని సీకిచ్చుట చచ్చు కే. 

శె “నః..-(తనలో) ఎవరోమికరు చచ్చునరాని యాతగవు వీరణు, 

ఆపసుం'-_అన్నా ! ఆము నన్ను వలచిన పి, 


& 
సో 


నరు న్నే వేల చినన, 


న్‌, 


ర 


నసుం'-_అఏ లౌరపాటు. 


ట్ర 


సుందు'నిడి వట్టి భమ. 


sh 


పసుం:-.[ భమ యనుట వట్లి భమ. 

నుందు:---నివు సత్య మరయ లేకున్నా వు. 

జంబు:--(తనలో) ఏరి సంభాషణ మిద్దతి పిచ్చివాణడ సంఛాహణము 
వల నున్నది, 

ఉసపసుం'.__నావిమి త్త మూమె ని దాహారములుమాని విరహతెౌపము 
పడుచున్న ది, 

నుంను'__ఆతాపము నానిపా త్తముగాని నీనిమి త్రముగాదు. జంబుకా! 

J శ్‌ లు 
నాకిొఅ కామె యట్లు పరితపిం చుచున్న దో స చెవులతో నవు 


విన లేదా? 
జంబు:---చి త్రము. మహా పభూ! మోసిమి తము గొడ్డుమూలీగినబ్లు 
టీ C౧ 
మూలుగుచున్న ది. 
ఉపసుం;:__కెనకా! మన మిద్షఅము వెల్లి నపు డామె యవస్థ యెటు 
లున్న ది? 


శే"న_మన్నె పుజ్యరము వచ్చినట్లు తెగ బాధపడుచున్న ది. 
ఉపసుం:__అశ్న య్యా! విన్నా వా! 
సుంకము జం బుకువి పలుకు లాలకించినివా* 


జంబ్లూఅది యెదో నాటకమాడి మిము ల నిద్దజను (భ్రమ పెట్టినది. 


+7 


[28] పం చమాంక ము పం 


సుందు;__పశువా! నోరుమూసుకో, 
ఉపసనుందు' ఓ రిగాడిదా! (సేలకు. 
సుందు:--తమ్ముండా! దాది నేనెట్లు విడుతును? 


తే. సఖయ కనుటు శృంగార రసంపు గనులు 
ఉపసుం'.. ముదితవమూటలు మునులమూట లర 
సుందు?_ నలచీమలభారు సూ నాతీయారు - 
ఉపసుం.. చాన కమ్మోవి యమృత రసంపు వావి, 7 


శౌాన:__(తనలో) అబావిళలోంబడి యిద్దణు చావవలసీనదే. 
సుంను:_అట్టియెడ దాసి నెట్లు వడుతును? 


ర 


పసుం:_శేనెట్టు విడచి [బతుకగలను? 
డ్య ఆయలనన్వు వెన్నెలలయంాదలి చబిదనంపు శుటిలో 

హాయిగ స్నానమాడి సుఖమందల నువ్విళు లూరుచుంటి సే, 

ము: కాయజు పూవుటము లను గాయముల య్యెను నాదుమేన నా 
గౌాయముమాన్న దాని విగికాగలియే యవృతంపు లే పమా. 8 

ఉపసుం:_అన్నయ్యా! కామచదేవు(డు నిర్ణయుండు, ఫువ్వపటము ఇ లను. 

నిప్పులు చల్హుచున్నా డు. ఆతాపమునకు నేను తౌాళయజాల 

అంకుచేశ నాకు మరణముతప్పను. కాము డను వేంటకానిచేం 

జచ్చుటకం కు నీచేత మేనుదొజఅంగుట మంచిది. ఇదిగో! యా 


[a 


ఖడ్షము పూని నాశిరస్సు ఖండించి నాకు సుఖ 'మొడంార్చి 
నీవా తిలో త్తమతో సుఖంపుము. 
(అని ఖడ్ద మాయం బోవుచున్నాండు) 
క"న అయ్యా! అయో! వగ్గు వసు. 
సుందు:---తమ్ముండా! అంతిపాపము చేయయటాల, నీకంత సావా'సము 
వలను. సీసుఖము సిమిత్తమై నేనే (పాణముల విడిచెద. నా 
శిరస్సు కామదేవునకు కానికగ నిచ్చెదను. 
(అని క్తి సుడమిదం బెట్టుకొనుచున్నా(డు) 


౮0 తిలోత్తమ 


జంబు, అయ్యో. మహారాజా! వన్దు వద్దు. 
పసుం:__-(తొందరగా లేచి క శ్రీషట్టుకొని) అన్నయ్యా! అమానుష 
వ త)హాతన కూడదు. 
కృత్యము వలను. ఆతృహత్య కరూాయవు 
సశౌన;._..ఎవండో మొకండు పోయిన నీతగవు తీరును, 
సుందు:---వత్పా! ఆమెమిో(ది వలపును చేను నివారింప లేకు న్నాను. 
ఆ పసుం: నేను నక్ష యున్నాను, 
జంబు-_--దోలుపోయి మద్దెలత్రో వెరముటు చెట్టుకి న్నట్లున్నడిం 
సుందు;.__వత్పా! మశ వివాద మొక విధముగా పరిప్కార మగును, 
ఉఆపసుంి.__ అపి యెట్లా సెలవిమ్ము. 
సుంద తిలో తేమను మన నిరువుర ముకూడ వివాహా మూడుదము, 
ఉపసుం'-అఆడి జవవిరుద్దముగాదాో 
ర 
సుంను ఒరు లేమనుకొన్న ను మన కేసి? మనయెకుట మనలనిందింపం 
జాలగు కదా? 
ఉపనుం'_——_చావినలన నూ[తము బాధలు కలుగఐా* 

4 (44 లి ఆహం చా శ్రీం 
జంజరం--లా వడ్డకో పడ్డక శవ సూయాద్దిర మున; నస్రువ; 
సుందుః._ఓరి కోతికుంక! నోరుమూసుకొనరా. 
భెన:__(తనలోొ కాముకులకు సిగులు నెగ్గులు నుండవు. 

౧ ౧ 

ఉఆపసుం: తకు న ముందుగా నెవరు దానివి బేపటవళను? 

ద ల 
షల టే జి న్‌ క 
సుందు? ైఘండను కాంబట్ట చేను చే ట్రవలను. 
ఉపసుం: కని? డను గావున నాగారము చెల్లవలెను, 
సుందు_తము “డా! ఇందులో నె న నామాట చెల్లకూడదా! 
ఉపసుం:._-ఈచిన్న విషయములోనై న తమ్మునిమున్దు జరుగంహాడదా? 
జంబు?(తనలో) ఈముద్దులు చివరకు గున్షులుగా మూాటును. 
శె"న:_(తనలో)దానినికోసి చెజియొకముక) పంచుకొనినబాగుండును. 
శ ఖై (3 ణో చే జ 99 అ ఇటీ 
సుందూ... వత్ఫేసమో చ్యెష్టుః అని పెద్దలు చెప్పుదురు, 


జో 


పంచమనూంక ము gf 


ఉపసుం!__“పు త్రసమఃకనిష్ట” అని యా పెద్ద తే వచించినారు. 
సుందు'.అన్న గారిని ధిక్క-రించుట మహాపొతకను. 
ఉపసుం;._.తము గని వంచించుట ధర్మవిరుద్ధము. 
సుందు__వున వాదమువలన నీసమస్య తీరదు. 
పసుం:_అష్టేన నిర్వివాదముగా నీవిషయము పరిషూరింపుము. 

సుందు:_అక్ల న మన మిరున్రరము సోయి తిలో త్రమనుజూచి యామె 

యెవరిని వలచినదో చెప్పు మని కోరుదము. ఆమె నిన్ను వల 

చిన నీవు చేకొనుము. నన్ను వలచిన చేను చేకొంనును. 
జంబు:_వీట్ల పిట్ట స్తోత వీలితీర్చిన ట్లున్నది. 
శౌ"నః...అఆ మాయలమారియే యీకగవు తీర్చ్పలయలదు. 
ఉపసుం:-_-అశ్చైన నామెకడశే పోవుదము రమ్ము. 
సుందు:___జంబుకా! తిలో త్తమ యున్నకడకు దారి చూపుము. 
జంబుచి త్రము, దయసేయుండు, 

మూడవ రంగము 
౦౦౦ 

[ జంబుకుండు, శౌసకండు (సవేశించుచున్నారు ] 

జంబు_పఓరీ కౌనకా! చేవతలు టక్క_రిముండకొడుకులు. సుందోప 


సుందులమిోందికి మహామారివి బంకి చారు. వీరికి వినాశకాలము 
వచ్చినది. 


అది మిక్కిలి యందముగా నుండుటచే వీరికి మొడలు తెలి 
యక సీవమె త్తినది. 


స్ట 





జంబుః.అుదమైనది గనుక నే ఏరిపాలిటి[తాంచుపా మైనది. 
₹ నః--దానియందము మెచ్చవలసినదేరా! దానికనులాల్చిప్పలురా! 


జంబు:---నిజమే. దానిముకు- మన శ్ముకాభార్యులవారి పొడుము 
కాయ వలె నున్నది. 


| 
Ol 
ridin 


92 తిలోత్తమ 


శౌెన_.దానిసి జూకంగా మనకుహాడ కవిత్వము పు పుక్టుచున న్నదిరా! 
దాని [వంది పెదవి నం వకు కాయు! 

శరము దాను వేపు లొ క్క! 

సెన..__చాని చెక్కి ని ముంగలీక త్రీ మారుకాయిబాగ నున్న గానున్న ది! 

జంబు---దానితల తౌటిపండురా! వెనుకనబూపు! ముందెజుపు! 

శన! 

జంబుకొంపదీకి కొజికి కరకర నముఅద పమో।! 

శెన:._అగును. కొతికి నమలవలెనని బుద్ధి పుట్టు చున్న ది. 

జంబు-పుచ్చుకుక్క_లా౫ నున్న పకుంగూడ నృంగారమా! 

శెన_నేరు పుచ్చుకుక- నైన నీవు యెండునక? వు, 

జంబు:__టరి దొంగతొత్తుకొడకా! చేను నకగానటరా! 

సొన? __ఓరియొ-డిముండకొడకా! నేరు కుక్క_నటరా? 

జంబు'---సుఎదమపహారాజుగారి బుటును సివధి షే వీ ఎదవా? 

సౌెన?__ఉపసుందమహారాజుగారి సేవకుడను నన్ను నీవు నిందించె 
దవా ఇదిగో కాసుకో నాబెబ్బ. ఒకగున్దు (గుద్దితినా నెత్తురు 








చెవులు వడీయములు రా! 


గక్కు_కొని చచ్చెదవు, (గుద్దంబోవుచున్నాండు) 
జంబు(శె నకుని పట్టుకొని సొంతు పసికి) చ చ్చినావురా ముండ 
కొడుకా! 


శెన_(గోం| డించుచు జంబుకుని చేయి క అచుచున్నా6కు) 

జంబు (గొంతు విడిచి) సవ శౌనకుండ వనుమాట సార్థక మెనదిరా! 
కాట్రకుక్సా-వ లె కఆచినాన్ర! కుక్కకాటునకు చెప్పుదెబ్బ 
అన్నారు. (చెప్పుతో కొట్టుచున్నా (డు) 

శె న ఈ నకగాజిత్తులు సాదగ్దఆ పనికిరావు. ఇవో క త్రి తెచ్చి నీతల 
తెగ వేసిదను. ఉండు, 

జంబు. :_.-- "నేనుకూడ మాయింటికిబోయి ఖడ దము తెచ్చి యీపాపాత్నుని 
మట్టు పెస్టైదను. ఏనిపొగరుమోలు చున్న ది. (ఇద్దజున్మివరామింతురు) 


ల 


జ 


[21] కం చమా౦క ము శత 


నాలగవ రంగము 


ఆలా. 





[ తిలో త్త్రమయు, మంజుఘోసుయు (సవేశించుచున్నారు ] 

తిలో:__ఓసి మంజుఘోపా! నీ వన్నట్లు మన కార్యసిద్ధి కావలసిన 
దినము నేంజే. 

మంజు---భగ వానుండగు భాస్కరుడు సకలభూత చైతన్య (పదాతయై 
తూర్చుకొండ నలంగరించుచున్నా6డు. ఈయన య స్తమించు 
లోపల మసన సంకల్పము ఫలించును. 

తిలో*__ఇంతకు దానవసోదరు లెట్టున్నారుః 

మంజు?---ఎర్లున్నారని చెప్పుదును. ఈనినపందులవలె నెవరిని దగ్గజకు 
రానీక సేవకులపై సయితము కస్సు బుస్సు మని కొట్రబోవుచు 
నానావస్థలం బకుచున్నారు. చారి మగ భవ్యధకు మితి తేక 
యున్నది. 

తిలో:__ఇద్దఆకు తల వెజ్డి యె త్తినదిగదా! అందుచేత వె రముతప్పదు. 

మంజు;---.వెరము తీప్పనప్పుడు మరణము తప్పను. 

తిలో:__దేవతల సంకల్పము వేత నిదిజరుగులాక. కాని యన్నదమ్ములు 
సంధి చేుుకొందునేమో! 

మంజు:---మదనజ్వ్టురము చేత వారికి సంధిరోగముపుట్టినడి, “తిలో త్తమ” 
“నిలో త్తమి యని పలవరించుచున్నారు. ఆసంధి తప్ప వేరు 
సంధి లేదు. ఈ సంధిరోగము వారి (పొణములు తీయునదే. 

తలో: తే. ఆసవముకన్న (ప్రబల మద్యంబుకన్న 

కల్లుకన్న మెశేయంబుకన్నం గూడ 
నధిక మదము గట్టంచు మోహంబు నరున 
కాత వానికి కారణ మగును దుదకు, 9 


94 తిలోత్తమ 


మంజు: ఏపిశాచమున'కె న మంత మున్నది కొని కావు వీనాచము 
నకు మం|తే సాధనము లేకు 

తిలో;___అడుగులచప్పు డుఫచున్నది. ఎవరో వచ్చుచున్నారు చూకు. 

మంజు(పికిం+చి చూచి అకుగో! సుందోపసుంకులే నీదర్భ్శనార్గమై 
వచ్చుచున్నారు. 

[ సుందోపసుందులు (పవేశింతురు ] 

తిలో:___పిరి పాలిటి కాళరా| తిని నేనని యెటుంగక మృత్యు ముఖమును 
జొచ్చినట్లు రు సాకడకు వచ్చు చున్నారు. 

మంజుః-_--మన మాడదలంచిన నాటకములో కడపటి యంక మిది. 

తీలో:_(ఎవురుగా బోయి) దానవసార్యభొములకు స్వాగతము. 

సుంను._కల్యాణి! మంగళము, 

ఉపసుం:___కల్యాణము. 

మంజు_కల్యాణకాలమున'కే యామె యెదురు మాచుచున్న ది. 

సుందు;___అచిరకాలములోనే నది |పా ప్తించును 

ఉపసనుం: అది నేడే కావచ్చును. 

తితో;:__మహాత్నులారా! పాదచారులె మోరు (శ్రమపడి నాకడకు 
రానేల. మోకడకు రము ని కాకిచేత వార్తనంపీన నేనురానాః 

సుందుః._ నీను విరహతాపము వేత న స్వస్థు రాల వెనంకున మేమే 
వచ్చితిమి. 

మంజు? ఆవిర హాము మోనిమి త్రమే కాదా! 

తిలో;___దేవరవారిని రప్పించిన పని యేమో సెల వీయవలెను. 

సుందు:__కల్యాణి! చేను నీవి ద వలపు నిలిపితిని, 

ఉపసుం:.---- నేనును నిన్ను గుణించి మోపహోంబుధిలో మునింగితిని. 

సుందు:.___అక్కతమున మా కహోరాతములు ని దాహోరములు లేవు, 
అందుచేత మాలో స వెవ్వని వరింతువో విస్పష్టముగాంజెప్పుము. 


పంచమాంకము ర్ట 


నీముఖంబున నాపలుు-లువిని శెండవవా(డు తపోవనమున మైన 
నరుగును, (పాణములలై న విడచును. 
మంజు:---(తనలో) అంతమాట పుట్టవలెనుగదా! 
తిలో.__మహాత్సులారా! నన్ను సంకటావస్థలో? బెట్టితిరిగదా! 
సుందు;---సుందరీ! నీవు భయపడకు. నీయిచ్చవచ్చినవానిని నిర్భయ 
ముగా వరింపుము. కాని యొక్క_మాట, విను 
చే, పంచచాణ మారాండ తాపంబు చేత 
నవసియున్న ది నామేను వివకమగుము 
మెలత నీనీడ యనియెడు నీడలోన 
దా(గి (పాణంబు గాచికో దలంణచుకొంటి. 10 
ఉపసుం:-- కల్యాణి! నామనవికూడ విను-- 
కే, కాము డనియెడు బలు వేంటకాయ నన్ను 
గనికర ము లేక వధియిపంగాం దలంచె 
తకెజువ సీభుజమధ్య మందిరమునందు 
నన్ను. దలందాంయకొననిమ్ము మిన్న కుండ. క్షే 
తిలో:__.అయ్యయ్య్యో! మోవంటి మహాఫాగుల కుపకాగము చేయు 
టకు నేనెంతదానను? 
సుందు:._ఎంత దాన వనచేలో ఎంతదానవు గాకున్న మాకంత వెల్లి 
యొత్తును! 
ఉపసుం?:----ని నెంతదాననై న నగుదును! 
సుందు;---(తిలోకసుందరీ! ఇది నీస్తాయంవరమహోోత్సవము, ఈ సమ 
యమున నీక ర్తవ్య మిది. 
ఆ, చక్కదనము చూడు సౌకుమార్యము చూడు 
ఉపసుం.. సాహసంబు మాకు శ క్‌ చూకు 
సుందు బాహుయుగము మాకు దేవాదార్గ రము మాడు 
ఉపసుం:_. మాట మూడు మొగము తేట మూడు 9 





93 తిలోత్తమ 


సుందు;- తే. సవ నాబహాః| పాణంబు సీరడాశ్న్‌ 


ఉపసుం:_ నివు నాభాగ్యరాసివ్‌ నెలంతమిన్న 
సుందు:_ నివు నాతపష్కపులమవు సనిశ్చయముగ 
ఉపసుం'__ నాకనుల చందమామను నలీనవదన, 


19 


సుంకు:(పేయసీ! మా పరస్పర తారతమ్యములు నీ విదివజకే 
యుంగుదున్ర కాని నావిషయనమై యించుక చెప్పెదను విను. 


ఉపసుం?- నేనును చెప్పెదను. ఆకర్ణింపుము. 


సుంకు;._. జే. నవూననీయ ముహాతసో మహివమువాండ 


ఆపసుం:-_. పద్శసంభవ వర్ణిత (పతిధవా(డ 
నుందు? భువన వందిత నిత్య వై భవమువాండ 
ఉపసుం'__ అప్రదిక్సాల భయద సాహసము వాండ 
సుందు:_ గీ కరగతానేక శ ప్రత గరిమవా(డ 
ఉపసుం:... అమగ నిరేయ బాహు వికమమువా(డ 
నుందు? జయరమా వీళ విపుల వక్షుాబు వాడ 
పసుం?_ కల్పశాఖాభ బాహు యుగ్భృంబువాండ 
సుందు?_ సాధు సజ్జనకోటి రక్షణము నాడ 
కుసుం:_._ శ తుసై నికాసిక వీక్షణము వాయ 
సుంము*. సక లజనమాన్న చండ శాసవమువాండ 
ఉపసుం?_.  అవమురఫూజిత వాదపద్దముల వాడ 
సుందు?__ కామినీ మనోహార గుణగణము వాండ 
ఉపసుం?_ అంగనా ప్రియ చతుర వాక్యముల వాడ 
ee యా గ (వా ణసఖి! స్‌ు నచ్చిన యళట్రవాండ 


ఆపనుం*._ నను సివాడ చేలుకో నెనరుతోడ., 


సుందూ.| పీయురాలా: 


15 


16 


1? 


[25] పం చమాంకము 


తే, తొవకముఖేందు మండల దర్శనమున 
పొంగి పొరలు చున్నది నాదు మోవా వారి 
కోర్కె లను తరగలు లేచి కోట్లకొలది 
సోటుమో(ద నున్నది కాని పాకెజటుంగగదు, 

ఉపసుం:.__పాణేశ్వరి! 

కే నీకు వదనాంబుజాతంబుమోాంద నిపుడు 
నామనస్పంచరీకంబు (పేమత్రోడ 
వాలి మున్నది మరలింప వశముగాదు 
ములక లెత్తె కోరే-లు మేను పులకలె క్తె, 


97 


18 


19 


సుంగు_కాంతామణీ! నన్ను నీవు వరింతు వేని తై లోక్య సామా 


జ్ఞంబునకు నిన్ను పట్టమహివీ.ని చేతును, 


ఉపసుం:- నన్ను 6 జేపట్టుదు వేని ముల్లోకములు ఏీకనుసన్న ల వెంలంగు 


నట్లు చేసెదను. 
సుందు;---ఇం(దాణి చేతి సీయి లూడ్సిం చెదను. 
లం 
ఉపసుం:.--కమలభనవుని రాణిచే సీశాళ్లు పట్టించెదను. 
సుందు శ్రీమహాలవ్స్‌ ని ఒకు సేవకురాలిని చేసెదరు. 
ఉపసుం: —_ పార్వతి చేక ఏయింకి పొంచిపని చేయించెదను 
సుందు:_--పారిజాతవృక్షము సీపెరటి వెట్టుగాం "బేసదను. 


ఉపసుం:__.మందారతరువు నీమందిరోద్యానమున నాకెదను. 


సుందు;--కామభేనును నీగాండిపసరమ సను. 

ఉపసుం'__ చింతామణి నీముం౨చేకికంకణమున నతికిం చెదను, 
సుందు:.-బేవే్యచుండు నీద్వార పాలకుం డగును. 
ఉపసనుం:.___.దండథరుండు నీపశుల కాపరి యగును 
సుందు:--బహ్మ సీయింట పంచాంగ బాహా దణ డగును. 
ఉపసుం'__వాయుదేశుడు నీకు ఏవన వఏిసరును. 


రిని తీలోత మ 


అవనీ 


సుందు:----నీకుం. గలుస సౌఖ్య పుం కెవరికిం గలుగ ను, 

ఉపసుం'__దేవతొంగనలు సీ మై భవముమూచి యాశ్చర్యము కలిగి 
యుందురు, 

సుందు' నీకన్న గొప్పది ముల్త్‌ోకముల నుండు. 

ఉపసుం:__అప్పరలు నీకు తల మంటి స్నానము చేయిం చెదరు. 

సుంను_కల్యాణి! ఇవియెల్ల లోందలంచుకొని స్వయంవరము చేసు 
కొనుము. 


ఉపనుం:.- అనాలోచిత ము వ కింపకు నై, 
సు 


ఉ. హారము లొల్ల్తకుంటిని విహారము లొలక యున్న వాడ నా 
హారము మానుకొంటి వ్యవహారము పొంతకు. బోవకుంటి సూ 
దొరల జూడనైతి నతిచారుణ వేదన లొందుచుంటి నా 
కారము మూడు మెంతటి వికారము నొందెనొ మేనుసన్ననై. 20 

మంజు: (తిలోత్తమ చెవిలో) అన్నదమ్ము లొకరిని మించి యొకరు 

కోతలు కోయుచున్నారు. 

కిలో: (రహస్యముగా) చేతలకు కోతలకు చాలదూరము. (ప్రకాశ 

ముగా) చదానవేశ్ళరులారా! ఈ విషయమున చేను యిదమిద్ద 
మని నిర్ణయింపణజాలకున్నాను. ఏమన 
కే, ఒకటి సంపంగిపువ్వు, వేరొకటి జాజి 

యొకటి బంగారుఘుణిక, వేరొక్కటి మణి 

యొకటి కెలాస శైల మింకొకటి మేరు 

వేడి (గహియించి వీనిలో చేది ఏిడుతు* 21 


మణతియును.._ 


ని, శౌత్సుక్యమునయందు నాదా ర్యమునయందు 


నిరున్రరు శుల్యులే మయొంచిమూడ 


fA 


పంచమాంకము ug 


సమరదోసహాలమందు సాహాసంబులయం్హమ 
నిరువురు తుల్యు లే యెంచిమాడ 
కార్యదీక్ష.లయంను గాంభీర్యమునయందు 
నిరువురు తులు లే యెంచిచూడ 
ను గత నోనిష్ట నిజృల మహిమల 
నిరువురు తుల్యులే మయొచిచూడ 
ఆ, శత్రు న్రిక్షణమున మిత రక్షణమున 
నిరువురును సమాను లె .చిచూూడ 
నెవరి నేవరింతు నెవ్వని త్యజియింతు 


నేమిసేతు నిష్వు జేనిబుస్టి. 99 
నుంసుక ల్యాణి! నవసీతమువంటి నీవువస్సు వ్యాకులముచేత మలి 
నము చేయకుము. 


st 


పసుం:---నిర్భయముగా సీయిచ్చవచ్చినట్లు చేయుము. 
సుందుః: (తనలో) ఈమె తప్పక నన్నే వరించును, 
పసుం:_ (తనలో) ఈమె కటాక్షము నామోాందనే పడును. 

తిలో;__అసురనాయకులా రా! కాంతల చక్గందనముకూడ స్మామా 
జ్య ము వ-టిఏ, సామాజ్యము లను బాహుబల సంపన్ను లగు 
మహాపీకు లే యనుభవింతురుగదా. అళ్ల్లు సౌందర్యముకూడ 
పీరభోజ్యము. కావున మో యిరువురులో నెవ్వుండు మహో 
వీరుండో యాతనినే వరించెద. మో రుభయులు చ్వందయు- వు 
చేయుడు. ఎవ్వుండు గెలుచునో వాని కంఠము నలంకరించు 
టకు హస్తమున మందారమాల పూసియుంటిని, విజయలవ్నీ న 
తోపాటు నన్ను గూడ నతంజే చేకొనుంగాక! 

సుందు?---భళీ! కల్యాణి! మేలై నమాట పలికితివి. నాభుజవి( క్రమము 

నీవే చూచెదవుగాక! 


100 తిలోత్తమ 


' ఉపసుం__శ్లాఘ్యమైన పథము (త్రొెక్కికివి. నావ్మికమము. సీకను 
పండును సేయులగాక! 

తిలో*___మహాోతు లారా! మీలో గెలుపొందినవారు శెండవ వానిని 
వధింపంసాూడకు. ఆహింస నేజూడయాల. 

నుందు!_ఒకయ మరణించినగాని రెండవ వాయ గెలుపెందండు, 

ఉపసుం:__-విజయ మేకాని నుకణముజోలి నీశదుకు? 

౦వ క్షణకాలములో విజముమునోంది నిన్ను గెణిలించెద. 


పసుం:__ఆమెనుగాకు. మృతినొంది రంభను గాంగిలింతువుగాన్తి. 
౧ 


Mr ల 


సుమ తార పుష్పమాల నిమడయంగుంబడ కు. మరణోన్నుఖుండ 
వైన నీకంఠమున వేయుటకు మందారమాలలు ధరిం చి యప్పర 
లెనారుమాచుచున్నా రు. 

ఉపసుం:---అవి నాకొఆకు. గాను సీకొఆకేమోా! 

సుంమ__జయము పొందెడువానికి యప్పరల పొందేల? 

ఉపసుం*-.-జయము పే కల్లునని యెట్లు చెప్పగలను ఈద్‌ ములు 
జాదములవంటివి. - జయాపజయములు దె నాయ త్రములు. 

సుందు:.__-నాబౌహుబలమే నాకు జయ మిచ్చును 

ఉపసనుం*_సీవెంత? సీబోహుబలమెంతి 

సుందు:__ ఓరీ భాతృ దోహీ! నేనెంతో నాబాహుబలమెొతకో పెచ్చు 
కను నలిపీవేసినట్లు నలిపి వేసెదను. జాగత్త! 

పసుం:---టరీ! గర్వ్ఫన్నత్తా! _ఛాత్ళద్రోహిని నేనుగాను నీవే. 

తిలో;__(మంజుఘోవతో) పీసీ! కోభాగ్ని రగులుచున్నది. ఇశ 
జ్వాలలు లేచును. 

మంజు:--కజాలలకు పి రొహులీ యగుమురు. 

'సుందు!_-ఇడిగో కణకాలములో యమమందిరమున కతిధిగాయబం పెద, 

ఉపసుంహా-మొదటి యతిథివి నీవే యగునువు. 


[287 పంచమాంకము 101 


సుందు:---నాగదకు నీవు | పథభమకబళ్ల-బ వగుకువు. 

ఆఉపసుం:_నాఖన్ష ముసకు పీవెర విసమువు, కాకు. కాము. చాగదా 
పాతమే సికిరంబు (వకాంలుచేయును. 

. సుందు'_పలుకులు కోటబుదాంటును. పనులుమనస్సులో వేయుండును, 

ఉపసుం?;.--మాటలుగావు ఇవినో పోటులు. కాసుకో, 
(అని గద యొత్తుదున్నాండు) 
సుందగు;__ఆగద నెత్తిన హస్తమే ముందు విఖుగ కొ " స్పైదను. 
తిలో:___మహాోవీరకులా రా! అన్యోన్య సంహార దీవ్నీతులయిన మోియికువుర 
సంరంభము భయంకరముగా నున్నది. అబలలమైన మేము 
దుర్వారసం[గామము :మూాడలేము. మొ రా బయలిమిందికి 
వెడలి యుద్ధ ము సేయుండు. 

సుంద అగును. నిజమే, 

ఉపసుం:ఐ ప్లే యగుంగాక, (అని యిరువ్రురు నివ్క_మించుచున్నారు) 

తిలో:___ఈపోనుట యమలోకమునశే. 

మంజు. వారి హుంకారములు యమవాహానము మెడలోని ఘంట 
చప్పుడువలె వినబనుచున్నది. 

తిలో:__సఖ! మాకు మాడు. పందెములు క ట్ర్‌న కోడిప్రుంజులవలె 
సోదర స్నేహము వదలి యీూరాక్షసు లొకరిమోంద నొకరు 
ఖడ్గములు పుచ్చుకొని దుముకుచున్నారు. 

మంజుఆబోతులవళ పీరు సోరాడుచున్నారు. 

తిలో:__ఓసి! చూడు మాడు! సుంయండు ఖక్షయుతో తము ని ఛా 
హువు మింద కొట్టగా వసంతమువలె నెత్తుకు కారుచున్నది. 

మంజు;_-పెినెను. పాప ముపసుంకుంయకు తన ఖడ్గముతో సుందుని 
గుండెలలో పొడిచినాండు. కొండనుండి సెలయేరు పాజీనట్లు 
వాని శరీరమునుండి నెత్తు శెట్లు |పవహించుచున్న దో! 


102 తిలోత్తమ 


తిలో:__ఓసి! చూడు మాడు. నుందుండు మూర్భవోయినాండు. 
మంజు: —_మూర్హ్స పోయినను వెటనే లేచి మజల నుపసుంచుని 
మీాందికిం బోవుచున్నా 6డు, 
తిల :___అయ్యో! ఈసారి ఉపసుందుండు మూర్భ పోయినాడు. 
మంజు:..-పడిననేమి. బంతిలాగున శేచి సుందమువిమోాంికీం బోను 
చున్నా (డు, 
తిలో:__మూాడు. ఈసా కన్నులు చింతనిప్పులవలె నెజ్హగాం గనం 
బడ పండ్లు పటపట గొటుకుచు “రారా! రాగా! ఈ దెబ్బ 
తో సరి సరొ యనుచు గదల చేతబట్టుకొని నౌకరి నొకరు 
డికొనుచున్నా రు, 
మంజు: నెత్తురు చాల కారినోవుటచే చాల నీరసముగా నున్నారు. 
తిలో: _అయ్యా! అయ్యో! పాపము, అన్యోన్య గదాఘాతము చేత 
నేను౪పలవంటి వీరు పీనుళపలై నేలం గూలినారు. దుర్మార్లు 
వినను నాకతమున పీరు కూలుటచే నాకు మిక్కిలి జాలి 
క లుగుచున్న ది. 
( తెరలో-__వో సుందమహారాజా! 
హో ఆపసుందమహారాజా!) 


మంజాు?__ఏరి యనుచరులె న జంబుక కౌెనకులు (పభువుల మరణము 
నె ఏిలపించుచున్నా రు. 


తిలో: _దుర్వ కిసనాసక్పు లెన వారి గతీ యిం కేగదా! 
( తెరలో__భళ్లీ! భళీ! తిలోత్తమా! భళీ! తిలోత్తమా! ) ” 
| పువ్బవర్గ ము కురియుచున్నది ] 


మంజు. సఖ! చెవతలు నిన్ను శౌఘుంచి పుష్పవర్శ ము గురిపీంచు 
చున్నారు, 


పంచమాంకము 108 


తిలో;:__ఇది యెల్ల నమరుల సంకల్పమే. న్యాపజ్ఞి కాదు, ఇ(కమిోంద 
బెడ సాధ్య గంధర్వ విద్యాధర (శనుఖులు సుఖముగా (బదుక 
వచ్చును. 
[ అపుడు వివా నముమీ(దనుండి జయశేతు. డను 
విద్యాధరు(డు (వవేశించుచున్నా (డు ] 
జయ కేతు(డు?కల్ఫాణి! తిలో త్తమ! జయము. జయము. 
తిలో:__అయ్యా! మో లెవరు? 
జయః__సుందరి! నేను జయశేతు. డను విద్యాధరుండను. (తిలోకాధి 
పతి యైన మహేంనుయ నిన్ను బహూకరించి తోడ్కొని 
రమ్మని తన విమాన మిచ్చి నన్ను బంపెను. అదిగో సువర్ణ 
మయమై బహురత్న ఖచితమై దేదీప్య పభా భా సమానమై రత్న 
కింకిణీ సవ్మాస నినాద మనోవారమై మందార పారిజాత పువ్చ 
మాలాలంకృతమై వెలయుచున్న విమానము. 
తిలో:__ఐంత గెరవమునకు నేనర్షు రాలనుగాను. 
మంజు: పభువ్రుల యనుగ్రహమునకు. బాతమవై తివి. 
జయః:_._.సుందరి! 
"తే. కాలదండంబు విష్ణుచ| కంబు జేయ 
తేని పని నెఆ వేర్చెను లేము యొక తె 
దైవ మనుకూల మగు నేని తప్పకుండ 
నింతటి యనాధ్యమైన సిద్ధించు వేగ. 29 
తిలో:_దేవతాన్నుగనా మున్న పక్షమున గడ్డిపరకయు మహోశ(స్ర్ర 
మగును. ఇందు న్నాపజ్ఞ లేవు. భగవానుండగు కామదేవునిదే 
(పక్షి. * నేను నిమి త్తకారణము, 





ది యెనది. 
కా 


104 తిలో త మ 


జయ:----కల్యాణి! నిజమే. తగిన స్ర్రము లేనపుడు ఏరు. జేవమి 
చెయయలం(డు. 
తే. పడతి సీవురూపంబు పాకంబు చేసి 
నవ్య లావణ్యమును మేటి నారిచేసి 
తొడరి సిమాపు [కొవ్వాండి తూపుచేసి 
కూల్చనాండు దానవులను కునువుకరుయు. 94 
మంజు. సఖ! దేవతలు విజయలన్న్‌ శని వలె నిన్ను వయికన్ను లతో. 
జూచి యానందింప మహేంగాండు కోరుచుండును. రము | 
వేగము పోనుడము. 

జయ: పదునాల్లు జగములు సుఖంచుయగాక'! 

చ. వ్యసనములం దగులొ నక యన్యులయర్గము గోరకుండ మా 
నసమున నిండుభో' కీని జనార్లను వొదములక౯ భజిచుచు౯ 
వసతులు పా౭డిపంటలును భాగ్యము బిడ్ణలుగల్ల యింక తా 
ర సదృశ సౌఖ్యలీల ధతహాయనముల్‌ (బనుక ౯వ ల౯ (బజల్‌. 24 

(అందటు ని[ప్రూమింతురు) 


ఇది 
భుంచమాంక ము 


అ మల్లో 
సంపూర్ణము, 





